


విశ్వవేదన 


భక్తి వేదాంత వేదనా 


_నివేదనాత్మక స్తుతి కావ్యము 


“ శ్రీపాదపాంశువు ” 


అగస్త్యరాజు సర్వేశ్వరరావు 


విశ్వవేదన నర్వస్వామ్యనంకలితము 


(పథమ ము[దణ ప జూలై 1996 

(పతులు i 50G 

కవి కావ్యకళాకృషీవల, మధురకవి, నత్కవి 
(ప్రకాశకుడు 'శ్రీపాదపాంశువు' 


అగన్త్యరాజు నర్వేశ్వరరావు 


మూలకము : రూ.4వ/- 


Caen 


అగన్త్యరాజు వంశీక్ళవ 

Ww 27-11 / 1629, 

లక్ష్మీ నగర్‌, బాలాజీనగర్‌ విన్తరణ 
నెల్లూరు - 2. 


న్‌ అగన్త్యరాజు నుబ్బారావు 
తెలుగు వండిట్‌ 
11-33-991/6, వెంగ్రావునగర్‌, 
కావలి, నెల్లూరు జిల్లా - 524 20]. 


ముదజ : 
శ్రీవెన్‌ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌, 
పొగతోట, నెల్లూరు - 1. Ph : 24506 


భమవము. మాకా 


weil 


Aa Ye stipe 
wee 


ram ఉం re 


సా ననున. యోనా 








ఈ నక్షత్రములున్‌ (గ్రహమ్ములును నూర్యేంద్వాది గోళంబులె 

దానందోచు ? తదాద్యశక్తి యెదియో ? తద్రూవమెట్లుండు 

ప్రాణంబేకడనుండి వచ్చి యెట జేరంబోవునో ? ఇంతకీ 
నన్‌నేనని పల్కు తత్వమెదియో ? మిధ్యాజగంజేమిటో ? 





ప్రాజ్ఞవాణి 


అవధాని శిరోమణి, బాహ్మీవిభూషణ, కవితానుధాకర, అవధాన 
కళావ్రవూర్ణ, సారన్వత శిరోమణి, కవికేనరి 
శ్రీ అషకాల "నరసింహరామశర్శ గారు M.A. 
నరీన్వతీక్షేత నిర్మాత, అనంతసాగర్‌ పోన్సు, 
మెదకుజిల్తా, Pin - 502 267. 





“య ఈం న్వరంతం గువ్యామే వానున్వరన్‌ 
ఓమితి న్వరాం వాచం నముచ్చరతి 
యోవా౭క్షరం నదు బ్రవ్మపరమం 

న నత్యోఃయ మమృతో విశ్వవేదాః” | 


“బ్రవ్మాణన్నతి భూర్భువః న్వ స్తినృఖి 

ర్వాగ్భి ర్వ్యావ్యృూతిభి ర్నిదధే పదాని 

పృథివీ మంతరిక్షం దివంచాధి 

నత్రిపాత్‌ వురుషో౭యం సాకం వాచా" | ఛందోదర్శనము. 


ఈ మంత్రములు ఓంకారముయొక్క పొదుర్భావమును; నృష్టిప్రక్రి 
యారంభమును దెలువుచున్న వి. అవ్యక్తనాద బ్రవ్మామై గువ్యప్రణవముగా 
గీర్రింవబడిన ఈంకారము, తొలుత బరమాకాశమునుండి ఓంకారమను 
న్వరమును బలికినది. ఆ యోంకారమే నర్వచరాచర నృష్టికి మూలదీజమై భూః 
భువః నువః అను వ్యావ్యాతిత్రయమునకు, జన్మనిచ్చినది. ఇట్లు జరిగిను 
నాదవ్యక్తీకరణకు, బరమాత్మ వరబవ్మాపద వాచ్యమగుటకు, దదీయ 
మాయారూవ మిథున మవనరమైనది. తన్మిథునత్వమును బొందిన వాక్కునకు, 
నఖేద మనివార్యమైనది. పర1బవా ముతో దన తాదాత్మ్యృమును 
వ్యక్తీకరించుటకు పై నాదము లావశ్యకములైన్నవి. 


నిర్గుణ నిరాకార వరబ్రన్మామునకును జగత్స్భృష్షి యనివార్యమైనది. 
(కివ్యావ్యాతులు. వంచభూతముల నృషించుకొనినవి. ఆ పంచభూతముల 


ద్వారా మాయావృత జీవ జననము జరిగినది. తదంశయగు జీవాత్మ, 
వరమాత్మతత్వమునుండి ప్రయోజనార్థమై విడివడి, మాయావృతేం[దియ 
మనోబుద్ది చిత్తావాంకారములతో, జన్మ జరా మరణాది నమన్త వికారములతో, 
వాంచభౌతిక "డేవోభీమానియ, 'ప్రాణిగా నవతరించినది. ఆ ప్రాణి శరీర 
రక్షణార్థ్హమై యాహోర మపేక్షీంచినది. ఆ యావిరాన్వేషణకై చలన సీలము. 
కావలసీవచ్చినది. ఆ కారణమున. గర్మజ్ఞానేంద్రయములతో గూడి జీవికను 
గొనసాగించుచు వచ్చినది. ఉపాధి భేదమునుబట్టి మనన్సు తనవంతు 
కర్త వ్యమును (బేరేపించు నమయమున, బుద్ధి తనదగు పాత నిర్వహించుటకు 
దగిన 'యుపాధిలో (వ్రవేశించుటతో, నాలోచనా విధానము పెరిగి, ఫీత్రోన్ట నుఖ 
దుఃఖాద్యనుభవమును, దజ్జన్య జ్ఞానమును బొంది, న్మృతి వ్యవవోరమున 
భూతమును వర్తమానమున నువయోగించుకొని, భవిష్యత్తు ఊహను స్థితికి 
- నెదిగినది. తద్భవి విష్యద్భష్టి యివాలోక విచారమొనర్చి, యాంతర దృష్టీతో 
బంచభూతములను దనకనుకూలముగా నువయోగించుకొను కృషీతో 
నవనరమైన యాత్మరక్షణకై యెదిరించుచు, బీవన నమరమును 
గొ నసాగింవనేర్చినది. తన బుద్ధి కతీతమగు శక్తి యెదియో తనను బరోక్షముగా 
నడిపించుచున్నదను విక్వానమును బొంది, దానిని నుముఖము గావించు 
నాధ్యాత్మిక ద ఎ్రషని బెంచుకొని, పెక్కు విధములగు తవన్సులనాచరించి, 
తదనుభూతుల ద్వారా, భావితరములకు నులభతరముగా, బవ్మాసాక్షాత్మారమును 
బొందుటకు వీలుగా గల, తవశ్చర్యలతోపాటు సామాన్యులకు గూడ 
నులభమగు ననేకోపాననా విధానములను దెలియజేయుటకై, బవు విధములుగా 
ఉపనిషత్తుల రూపమునను, తదా చరిత వ్యక్తుల జీవన విధానములను దెలువు 
కథల రూవమునను, దచ్చక్తి పారమ్యము చాటబడినది. 


ఈ విధముగా నా శక్తి నిరాకారముగా నుపాసింవబడుచున్న కాలముననే, 
దానికొక రూవమును భావించి, తదూవము నుపాసించు విధానము 
బయలుదేరినది. దానిని నగుణోపాననగా బిలిచిరి. ఆ నగుణోపాననలో నగుణ 
 సాకారము నగుణనిరాకారము అను ద్వివిధోపానన యేర్పడినది. 
జొవచారికముగా నర్చింపవలసిన వన్తువులను బ్రత్యక్షముగా నర్పించుకొనుట, 
నగుణ సాకారము. అర్బ్చించలేని వన్తువులను గేవల నామోచ్చారణముతో 
 నమర్పించుట నగుణనిరాకారముగా దిలువవచ్చును. నిరాకార 
వర్యవసాయికముగా నగు నగుణోపానన నగుణ నిరాకార మగునని కొందరు. 


నగుణా నిర్గుణా చేతి ద్విధాప్రోక్తా మనీషిధిః 

నగుణా రాగిభిస్సేవ్యా నిర్గుణాతు విరాగిభిః ॥ జ 

ఇట్లు నగుణోపానన  రాగులకు, నిర్గుణోపానన  పోగులకిని 
దేవీభాగవతము నుడివినది. 


ఉపాననలో నుపాన్యదైవము భిన్నరూవములయి శివ విమ దేవీ గణేశ 
సౌర రూవములుగా బూజ లందుచున్నది. ఉపాన్యదైవముణ నంఖ్య 
-పెరుగుటను వేదము కూడ ననుమతించినది. 


'యం కామయే తం తముగం కృణోమి, తం |బహ్మోణం తం బుషిం 
తం నుమేధామ్‌' (బు. 10-125-5). 


"పైన బేర్కొనబడిన దేవత లందజీకిని అధర్వశీరోవనిషత్తులు గలవు. 
కాని దేవీపరముగా ఒకే అధర్వశీరోవనివత్తు కలదు. దేవీవరముగా భేదము లేని 
రీతిగా ద్రిమాతలకును ఒకే యుపాననా విధానము నెగడుచున్నది. వురువ 
'రూవమున నున్న దేవతలందజు దేవ్యంశములేయని దేవీభాగవతము 
నుడువుచున్నది. “నామభేదా దృవేది నభి పరమారతః" 
wee ee స 

“ఉమేతి కేచిదావుస్తాం శక్తి రక్ష్మీతి చావరే 

భారతీత్యపరేచైనాం గిరిజేత్యంబికేతిచ. 

దుర్గేతి భద్రకాళీతి చండీ మాహేశ్వరీ తధా 

కౌమారీ వైష్టవీచైవ వారా హ్ట్యైంద్రీతి చావరే 

బ్రాహ్మీతి విద్యావిద్యేతి మాయేతిచ తధావరే వట . 

ప్రకృతీత్యంతరా చైవ వదన్తి వరమార్ధతః " ॥ (శాళ్తానంద తరంగిణి) 

ఇట్లు భిన్న నామములతో నుపాసింవబడుచున్నను, దేవియే యేకైకమైన 

ఆద్యశక్తిగా నారాధింవబడుచున్నది. బ్రవ్మావద నంబంధియగు చిద్భావాశ్రయ ముగా 
వివ్దవు, నద్భావాశయముగా శివుడు, తేజోభావాశ్రయముగా_ నూర్యుడు, 
బుద్ధివధానాశ్రయముగా గణవతి, భగవచ్చక్తీ ఆశ్రయముగా దేవ్యుపానన, 
చెవ్పబడినది. దేవ్యధర్వశీర్నో పనిషత్తు (వ్రకారము - క్‌ 

“దేవీ హ్యేకాగ్ర ఆసీత్‌ సైవ జగదండ మన జిత్‌! తస్యా ఏవ |బ్రవ్మో 
అజీజనత్‌, విష్ణురజీజనత్‌, రుద్రో ౭ జీజనత్‌, నర్వేమరుద్దణా అజీజనన్‌। న 


నర్వమజీజనత్‌ ....... "సైషా వరాశక్తిః” అందుకే శక్త్యుపానకులే ఎక్కువయని 
చెపుుట. 
“కాకా ఏవ ద్విజా న్సర్వే న శైవా న చ వైష్షవాః | 
ఉపానతే యతోదేవీం గాయత్రీం వరమాక్షరీం ॥ (దేవీభాగవతము) 
శాకోపానన వైదికము కాదనియు, కేవలము తాంత్రికమనియు, వాదించు 


వారలకు అది వైదికమేయని, అవైదికము కాదని [క్రింది యువవత్తుల ద్వారా 
నిరూపింవబడుచున్న ది. 


“కామగ్ని వర్గాం తవసా జ్వలంతీం | వైరోచనీం కర్మవలేమ జుష్టామ్‌, 


దురాం దేవీం శరణమవాం |ప్రవద్యే | నుతర సితరసే నమః ॥ 
(అధీర్వవేదం 10-127-12) 


“పావకానః నరన్వతీ వాజేభిర్వాజినీవతీ | యజ్ఞం వష ధియా వనుః” 
(బుగ్వేదం 1-2-10) వ్‌ 


“యద్వాగ్వదంత్యవిచేతనాని రాష్ట్రీదేవానాం నిషసాదమందా | 


చత(్రు ఊరం దుదుహే వయాంసి క్వస్విదస్యాః వరమం జగామ" 
(బుగ్వేదం 8-100-10) 


“మమయోని రవ్వ్వంతః నముద్రే” (బుగ్వేదం 10-125-7) 


“అవామేవ వాత ఇవ |వవామ్యారభమాణా భునాని విశ్వా” 
(బుగ్వేదం 10-125-8 


“తాంమా దేవా వ్యదధుః వురుత్రా” (బుగ్వేదం 10-125-3) 


“అవాం రుద్రేఖి ర్వనుభిశ్చరా మ్యవా మాది త్రెరుత విశ్వదేవైః' 
(బుగ్వేదం ఫర్ట్‌ ల్‌ న ఆ 


 “మయాసో౭న్నమత్తి, యోవివశ్యతి, యఃప్రాణితియ ఈం ప్రజోత్యుక్తమ్‌" 
(బుగ్వేదం 10-1 లర్‌-4) 


“అవాం రుద్రాయ ధనురాతనోమి, బ్రవ్మాద్విషే ₹:.. వాంతవా ఉ” 
(బుగ్వేదం 10-125-6) 


. ఇట్లు శక్తీ మహిమను వేదము వేనోళ్ళ చాటుచున్నది. 
__“శక్తిశ్చ శక్తిమద్రూపాత్‌ వ్యతిరేకం న వాంఛతి" (దేవీభాగవతము) 


_ సీతోవనివత్తులోనూ, “అధాతో బ్రవ్మాజిజ్ఞాసా' అను నూక్తియే కలదు. 
వరబ్రవ్మామునకు శక్తికి భేదమున్నచో “అధాతో శక్తి జిజ్లాసా” అని 


యుండెడిది కదా! అట్లు లేదు కావున శక్తీలీ (1 బవ్మామునకు భేదము లేదని 
తెలియుచున్నది. 


“నరన్వతి త్వం రుద్రేణ విడ్యుతోవ 

నంహీతా న్వరసీవా రవభేనాంతః | 

రుద్రాజీ మధ్యమా గౌరీ గరీయసీ 

వాగ్విదా (వతిమానం విశ్వస్యాధిబీజమ్‌” | 

“బ్రవ్మాణన్నతి త్వం వరమే వ్యోమని 

నన్నమాత్రః నన్నపాద్‌ వాచావురువః | 

న్వతో నవ్రతివద్యసే వరళ్శితో 

వాగ్విదా నమానా పురుషస్యాత్మా || (ఛందోదర్శనం) 
ఉవనివత్తులు కూడ దేవీతత్వాన్నిట్లు గ గడించినవి. శ్వేతాశ్వతరో వనివత్తు, 


శ్రిగుణాత్మికా ప్రకృతి మజియు మాయ యొక్క యభిన్నత్వ నిరూవణ చేయుచు 
ప్రకృతియే మాయ యనియు, మహేశ్వరుడు దాని కధిషాత యనియు, దెలిపినది. 


“మాయాంతు ప్రకృతిం విద్యా న్మాయినంతు మహేశ్వరమ్‌ | 
తస్యావయవభూతైన్తు వ్యాప్తం నర్వమిదం జగత్‌ ॥ 
'“అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం 
బహ్వీః ప్రజాః నృజమానాం నరూపాః” | (శ్వేతాశ్వతరం) 
“గాయత్రీవా ఇదం నర్వం భూతం యదిదం కించ వాగ్వై 
గాయశ్రీవాగ్వా ఇదం నర్వం గాయతిచ త్రాయతేచ” ॥ (ఛాందోగ్యం 3-12-1) 
“యధా నదగ్గః న్యందమానాః నముద్రే 
అన్తం గచ్చంతి నామ రూపే వివోయ | 
తధా విద్వాన్‌ నామరూపాద్విముక్తః 
 వరాత్సరం జగదంబా ముపైతి” ॥ (గువ్యాకాళికోవనివత్తు) 

ఇంతేగాక ్రీనూక్త దుర్తానూక్తాదులు, |త్రివుర తాపినీ, దేవీ, నరన్వతీ 
. రవాస్యాద్యువనిషత్తులు, న్మృతి వురాజేతివో సాగమ రవాన్య నంహితాదులు, 
యామలార్ణవ తంత్రాదులు, శక్త్యుపాననా విధానమును విన్పష్టము చేసినవి. 
సౌందర్భల వారి దేవీస్తోత్రములలో దలమానికమైనది. ఈ విధముగా 
శక్త్యుపానన నర్వనిష్టమై నర్వాధికమై యెనలారుచున్నదనుట నిర్వివాదము. 


ఈ విషయమునే శ్రీ అగన్త్యరాజు నర్వేశ్వరరావుగారి విశ్వవేదన తెలుగు 
వద్యములలో బూర్తిగా గృషిచేసిన దనవచ్చును. ఈ కృతి వారి మనః 
వరివక్వతను బ్రకటవరచుచున్నది. వీ రింతకుముందు “శ్రీమాత గాయత్రి ” 
అను గ్రంథమున గాయత్ర్యుపాననా విధానమును వివరముగా దెలిపిం. 
నరనకవులైన వీరు వృత్తిరీత్యా అధ్యావక [ప్రాధ్యావకత్వములు నెజవుటవలన 
నేమో, జ్ఞానవ్రధానాలోచనా విధానము వ్రకటవరచినారు. 


వీరి రచన సాహిత్యము నందేగాక వేదాంతమునందును 
ధారావాహీకముగా సాగుటతో, చేయి తిరిగిన వీరి కవితామూర్తి మత్వము 
కనులకు గట్టగలదు. వీరి వద్యములు నరళములై నుబోధములైయున్న ను, 
గూఢవిషయము కనుక తాత్పర్యా పేక్షితములైనవి. 


ఉవనిషన్మంత్ర బోధితమగు నమన్త విషయమును దెనుగున 
వద్యబద్ధము గావించుటకుదోడు, తాత్పర్యమును మధ్య ననేక విశేషములతో 
వాసి, పాఠకులకెంతో నులభతరము చేసినారు. వీరి శైలి యెంత నులభమో 
క్రీంది వద్యమున గమనింవవచ్చును. 


' చం॥ కనబడు నీ వ్రవంచమును గాల్చ్పనికంబను కొట్లు? కానిచో 

వినబడు నా వ్రవంచ మవివేక వికల్ప మనంగ జెల్లునే ?! 

కనబడు దానియం దణగి కన్నులకుం గనరాక యేకతా 

జనిత మవాత్వ వూర్ణమగు నత్యమొకండు విశానమొందెడిన్‌ | (19) 


అమ్మవారి నాయన చూచిన విధానము 


... “ఒకచో భీకర కాళికావవువవై యొండొక్కచో దుర్గవై.....” అనే 31వ 
వద్యంలో కనిపిన్తుంది. 


“ప్రతి పాదధ్వని నీదిగా దలచి మద్ద్వారంబున న్నిల్పితిన్‌ ......” అనెడి 
44వ వద్యము వీరి భక్తి పారమ్యమునకు నూచకముగ నున్నది. 


“గళమున వాతము న్గఫము గ్రమ్ముచు....” అనే 4రివ వద్యమందలి 
కవియావా అద్భుతముగ నున్నది. 


ఉపాననలో నువ్రభాతము వలుకుట, నిద్రవుచ్చుట భాగములే యైనను 
వీనిలోని సామంజన్యమును కవి ప్రశ్నించిన విధము చక్కగా నున్నది. 
ఉపాననా వ్రక్రియలో చివరకు అవామెట్లు కన్పించును? తదువరి కర్తవ్యమును 
దెలువుచు - “ఒక్కొక మెట్టు నెక్కిచన నుండిన దేమియు గానరాదు....” 


(136) అనే పద్యంలో చక్కగా వర్ణించినారు. ఆత్మసాధనలో ఒక్కొక్క మెట్టు 
నెక్కుచు బోవ బోవ తుదకు నవాము దవ్ప నేముండెనో యగుపించదు. ఆ 
యవాము కూడ నుండెనో లేదో తెలువుటకు మాటల కందదు. మనన్సునకు 
దక్కదు. శబ్దము కాని శబమై, వరానంవిద్రూవమున నెలకొని యుండును. 
నర్వకృత్యము లుడిగినట్లు తోచు తద్రూవమైన యాత్మ జయించుగాక! అని 
ముగిస్తారు. 


ఇంత నరళముగా వేదాంతము నందించుట, సీతారామాంజనేయ నంవాద 
[గ్రంథ కర్తయైన శ్రీ వరశురామపంతుల లింగమూర్తిగారి కొక్కరికే సాధ్య 
మనుకున్నాను. వీరును నరళనుందరముగా వేదాంతమును భక్తజనుల కందించి 
ధన్యులైనారు. ఎడనెడ' దీర్ణ నమానములు కనువడినను అవి నవాజమధురములై 
ద్రాక్షాపాకముననే యున్నవి. 'ఆత్మ నంస్టియా వాసిత నృష్టికల్పన వివర్తనము', 
 ధ్వాంత నంగ్రిత విభా వరినివ్ష విశిష్టము' ఇటొకటి రెండు, వెదకువారికే 
కష్టముగా దొజక గలవు. 


నిగూఢతత్వము నిట్లలతి వదములతో బొదుగుట చక్కని కవితా శిల్పమే 
యగును. ఇది జననాంతర పుణ్య విశేష లబముగాక నేమగును? గంభీరమగు 
వేదాంత నముద్రము నాపోశనము వట్టిన బీ రగన్త్యరాజు వారగుట దైవికము. 
అక్కడక్క.డ,, గేవలాధ్యాత్మిక దృష్టి తక్కి చూచిన, గొన్ని యెడల 
నరళాదేశముల యందు శ్రద్ధ వహింవక పోవుట తప్ప, నర్వము నునంవన్నము, 
అద్భుతము, అనందదాయకము. ఈ కృతి మదిష్టదైవమగు అనంతసాగర 
క్షేతాధిష్టిత నరన్వతీమాత కంకితము చేయుచు, కవిగారు “నీ విడినట్టి వాక్కు 
నిదె నీకు నమర్పణ సేయుచుంటి నా భావము నీవ యౌట్‌ 'అన్నారు. 
ఆత్మనిండిన మాట ఇది. అన్మదాదుల కానందవు దేట. ధన్యజీవులు వీరు. 


నాకీ మాటలు నాల్లు వ్రాయుటకు బుణ్యంబిట్లు వీలిచ్చెనా యని 
ముగించుచున్నాను. 


ఇతి శం 


శ్రీ నరన్వతీ క్షేత్రము . * అష్టకాల నరసింవారామళర్మ 
24-8-1996. 


న! 


వార్టకరణాధా్యావకు విద్యావ్రవీణ 
శ్రి చింతలపాటి పూరానన్దశాస్త్రీ M.A, గారు 
వేద నంన్మృతీ కళాశాల 
మూలపేట, నెల్లూరు - 3. 


ఆనన్లసుషమ 


“జ్ఞానాదేవతుక్రైవల్యమ్‌', “తరతిశోకమాత్మవిత్‌” మొదలగు ఉవనిష 
డ్వాక్యుములు _ ఆత్మజ్ఞానమువలననే మానవులకు జనన  మరణాది 
నంసారిబాధలు తొలగి నుస్థిరమైన వరమానన్ద రూవమగు మోక్షము సిద్దించునని 
చెవుఎచున్నవి. 


అబీ sus ఆత్మానన్ద రసా౭నుభూతి నందించుటలో 
శివానన్దలవారి, సొనర్యలవారి వంటి స్తోతగ్రంథముల వల్‌, శ్రీపాదపాంశువు, 
కావ్యకళాకృషీవల, మధురకవి, శ్రీ అగన్తక్థరాజు నర్వేశ్వరరావుగారి, ట్‌ 
నర్వేశ్వరానుగ్రహలబ్ధి నత్కవితాసారన్వతనర్వన్వమైన, - యీ విశ్చవేద 
నాఖ్యమగు కావ్యనరో వరము, సాంసారికళ్లేశ తావత్రయ దావార్తులకు, నరన 
మధుర గంభీర దివ్యవాగమృత రననిష్యందధుని యనుటలో నందేవాము 
లేదు. 


నామ వైశిష్ట్యము : 


ఈ కవివర్యులు తమ గ్రంథమునకు విశ్వవేదనా నామము నుగ్గడించుట 
యందే దీని వైశిష్ట్యము దెలియుచున్నది. ఇది వలువిధముల సార్ధకనామము. 
విశ్వమనగా జగత్తు అని యొక అర్థము. వేదన యనగా జిజ్ఞాసారూవమైన 
విచారణయని యొక అర్థము. ఇదియే భూనభోగ్రవా తారాదిరూవమైన యా 
స్థావర జంగమాత్మకమగు జగత్తునకు మూలాధారమేదియో, గమ్యమగు 
చరమా౭వధి యేదియో, తెలిసికొనుటకు, జీవునకు గలిగెడు చిత్రవిచిత్ర 
భావనలతో వెలువడు అవేదన. నివేదించుకొనుటనియు, మజీయొక అర్థము. 


_ ఇట (గంథారంభము నుండి, “న్రీతత్త వమ్ము నెజుంగ నెంచి మదిలో 
జింతింతు” (1) “ఈ నచరాచరంబఖిల మే వరతత్త త్త శ్రైగతంబొా!” (13) 
మున్నగు పద్యములతో, బవువిధ భావోల్లేఖన ములతో భక్తి జ్ఞాన మార్గములతో, 
_నగుణ నిర్గుణోపాననారీతులతో, ఆర్తితో, "గజేంద్రుడు విమ్ణవునకు మొలబెట్టిన 
విధమున, “జీవుడు తన కష్టనుఖములను వరదేవతకు నివేదించుట న్పష్టముగ 


కనిపించుచున్నది. ముముక్షువులకు శమదమాది సాధన చతుష్టయ నంపదతో 
బాటు, ఈ జిజ్ఞాన యేర్పడనిదే వేదాన్త తత్త్వము బుద్భ్యారూఢము గాదు. 
కనుకనే బ్రవ్మానూత్రములలో వవథమముగ “అధాతో బ్రవ్మాజిజ్ఞాసా” అని, 
దీని ప్రాముఖ్యము చెప్పబడినది. 


మణియు - ఈ జీవుని జిజ్ఞానకు ప్రధానమైన నమాధానము గూడ 
నామమునందే యున్నది. విశ్వం = “వ్యావకం వరమాత్మానమ్‌, వేదయతి = 
నర్వ జగన్నివానతయా ఆభఖ్యాతి” అను వ్యుత్పత్తిచే, నర్వవ్యావకమైన 
వరమాత్మతత్వముే నర్వజగమున కాధారమను సిద్దాన్హార్థమును గూడ 
తెలుపుచు, అది మిగుల సార్థకమై శోభిల్లుచున్నది. ' 'విమ్ల - వ్యాపా” అను 
ధాతువు నుండి యేర్పడిన "విశ్వశబ్దము, నర్వవ్యావకుడైన వరమాత్మ అను 
నర్ధమును ప్రధానముగ బోధించును. కనుకనే “విశ్వం విమ ర్వషట్కారః' .అని 
విష్టనవాస్రనామ స్తోత్రములో విశ్వశబ్దము వ్రథమముగ పేర్కొనబడినది. 


ఇక వేదనాశబ్దము “విద - చేతనాఖ్యాన నివాసేషు” అను ధాతువుచే 
సిద్ధమైనది. కనుక నీ గ్రంథము “ వరమాత్మ జగత్తుకంటే అభిన్నమై, జగత్తుకు 
వ్యావకమై, తనయందు అఖిల భూతముల నృష్టి స్థితి లయాదులను జరువునట్లు" 
తలుపుచున్నదని యీనామకరణములోని బాచిత్యము విభావనీయము. 


ఇంకను - “జన్మాద్యన్యయతః”  శాన్తయోనిత్వాత్‌' ఇత్యాది 
బ్రవ్మానూత్రములను, శాంకర భాష్యాదులను, దుర్గా నవ్వశతె, దేవీభాగవతము, 
లలితానవా సనా మ భామ్యము మొదలగువానిలోనీ తత్త ఇమును, మంశత్రశాన్ర 
విశేషములను, శ్రీవిద్యానంప్రదాయముతో నరిగా నమన్వయవజచి, 
థేవీవరముగ నమన్తమును తెలువుట చేతను, దీనికి “విశ్వవేదన” యను 
సామము సార్థకమేయైనది. 


రచనానైపుణ్యము క 


వీరి గ్రంథమునందలి “నేనొక వాహినీజనిత నిర్మలవీచికనై' (40) 
అను వద్యము, జీవబహ్మాక్యమును కడుంగడు వ్యాద్యమగు దృష్టాన్నముతో 
బోధించినది. 


నముద్రములో ఉత్పన్నమై నముద్రములోనే లీనమైన తరంగము, 
నముద్రజలముకంకే వేరుగానట్లు, ఆత్మలో యేర్పడిన జీవభావము జ్ఞానముచే 
ఆత్మలోనే అన్తరించిన పిమ్మట, ఆత్మయే యగును గాని వేరుగాదనుట కిది 


నమర్థమగు దృష్టాన్తము. కనుకనే శ్రీశంకరులు తమ షట్సదీన్రవమున 
“సౌముద్రోహి తరబ్దః” - అని యీ దృష్టాన్తమును పేర్కొనిరి. 


మజియు నంధ్యావగ్గనమునన్లలి గాయత్రీ సావిత్రీ నరన్వతీ బ్రాహ్మీ 
వైష్టవీ రౌద్రీ తత్వములను వాని అభిన్నత్వమును విశదీకరించి, నంధ్యోపాననా 
వరమార్థమును బోధించుటకు శ్రీకవివర్యులు - 


“నిర్ణణమైనచో దెలియనేర రటంచు గుణ వ్రనన్నవై' (91) 

“నృష్టింగూర్చ రజోగుణ (ప్రకృతివై' (103) 

“ఓజన్వంతము నృష్టిపోవకము నిత్యోన్మేషమౌ వైష్టవీ” (వ. 106) 

ఇత్యాది పద్యములలో అనవద్యమగు వ్యాఖ్య నొనర్చి కృతకృత్యులైరి. 
కథానుషంగము : 


అట్లే - “వరశివునూర్థ్వభాగమున వద్మజుడున్‌ దనుమధ్యమందు 
శ్రీవారియ" (100) 


తీ 


“తివురములౌ శరీరములు దేహివ్యాదంతర భాసి యీశుడే" (101), 


అను వద్యములలో క్రివురనుందరీ తత్వమును, నామ నిర్వచనమును, 
కథామాత్రసారముగ కాక, ఆధ్యాత్మిక నమన్వయముతో వివరించుట 
ప్రశంననీయము. 


- “వెన్నెముకన్‌ గ్రహించి కనిపింవని కవ్వముచేసి త్రాళ్ళుగా వన్నుచు 
శ్వానయుగ్మమును" (108) అను వద్యములో యోగివుంగవులు తమ 
ధ్యానమార్గముచే ఉచ్చాాన నిశ్ళ్వానముల ద్వారా వరదేవతను 
సాక్షాత్కరించుకొనుటను, నముద్రమధన - లక్ష్మీజనన వృత్తాన్నము ద్వారా 
బోధించుట, వుణ్యకథావర్జ్దనాలంకార నైవుణ్యము నగణ్యముగ తెలుపుచున్నది. 


ఆత్మవేదన : 

గ్రంధాన్తమున - “ఒక్కొక మెట్టు నెక్కి చన నుండిన దేమియు గానరా 
దవాంబొక్కటి తక్క ....... తదాత్మ "జయించు. గావుతన్‌ (136) ఈ 
పద్యములో ఆత్మభావవరిణతి విశేషముచే, “అవాం” అను భావమును 


క్రమముగ పరిత్యజించి, ఆనన్సన్వరూవమైన | గీ జయజయధ్వానములు 


బల్కుటతో, విశ్వన్వరూవ వరమాత్మకు, తమ విశ్వకవితా నివేదనము చేయుట, 
వీరి భక్తి జ్ఞాన కవితా నమాధిస్థితికి వరమోత్కర్హ యనవచ్చును. 


ఇత్మానన్లా౭మ ఎ్రతాది  నాపో౭శన పట్టిన యీ కవిరాజు, 
సర్వవిద్యానరిత్రవితాసారస ఎన నర్వశ్వరుడై నామసార్థక్యముతోబాటు 
జన్మసార్థక్యము వడసి, మనకును ధన్యత్వము ననుగ్రహించినారు. వీరికి నా 
కృతజ్ఞతా ప్రణామములు. 


“జయన్ర్తితే నుకృతినో రనసిద్దాఃకవీ శ్వరాః 


నెల్లూరు ఇట్లు 
5-9-1996 చిన్తలపాటి వూర్తానన్షశాస్త్రీ 


శృంగేరిపీళ ఆస్తాన విద్వాంనులు, “ఆర్షవిద్యాభూవణ' 
శ్రీ మల్తాపగడ (శ్రీరంగారోవుగారు 
శ్రీ శారదానేదనం, నరొల్‌పేట, నురిరవటం 


సన్నుతి 


మధురకవి, కావ్యకళాకృషీవలులు, శ్రీపాదపాంశువు శ్రీ అగన్త్యరాజు 
నర్వేశ్వరరావుగారి 'విశ్వవేదన,' ఆమూలాగ్రము రెండుసార్లు చదివించి 
అనితరమైన ఆనందము నందించినది. 


విశ్వుడైన వరమాత్మకు నివేదించు వేదనగా, విశ్వుడైన జీవుని ఆవేదనగా, 
యీ విశ్వమందలి భగవతి వ్యాపినిగా నర్వేశ్వరరావుగారు తమ లేఖిని నుండి 
. అమృృతధారగ ఆనందరన ప్రవావామును ఆస్తికలోకానికి వ్రనరింవచేశారు. 


ఇంతకువూర్వము వీరు అనేక [గ్రంథములను రచించి కవితారచనలో 
సిద్ధవాన్తుళై సాహితీవృాదయులకు ఆనంద . నమారకభన గావించిన 
అద్భుష్టవంతులు. 


ఈ “విశ్వవేదన లో మంత్ర, యంత్ర, తంత్ర, ees 
నూర్యచంద్రాది గ్రవాముల స్థితిని నక్షత్రముల నంచార నన్నివేశములను, 
ఆత్మతత్వరవాన్యమును, జీవుడనుభవించు. కష్ట నుఖములను, జగన్మాతయగు 
వరాశక్తికి నివేదేంచుటలో వీరి ' రచనావైఖరి, భావవివరణ, అర్థవిశ్లేమణ, 
ఆధ్యాత్మిక సాధనానుభవములతో అందరి - వాదయాలను ఆరీట్సుకొని, 


అలోచింవచేసి ఆత్మతత్వాన్వేవణలో అభిరుచిని, ఆనక్తీని కలిగింవచేయు ననుట 
నిర్పివాదము. 


ఈ  కావ్యమందలి ఉత్తరభాగమున ప నామములలోని 
యౌచిత్యమును వివరించుచు సోవవత్తికముగ అనేక ప్రామాణిక గ్రంథముల 
నుండి నిరూవణ చేయుచు శ్రీ లలితా నవాస్రనామములలోని కొన్నిటిని 
నందర్భోచితముగ em ఉపానకులకు సాధకులకు వీరు 

మవోవకారమొనర్చినారు. 


అక్షరోపాననలో అగ్రేనరులైన వీరు అలాల వద్యములందు మంత్ర, 
యోగ రవాన్యములను, నిగూడార్థములను నులభరీతిని వోషి షించి తమ 
అధ్యావకత్వ అనుభవ విశేషమును అందించుచు పాఠకుల నునన్సును వరాశక్తి 
వదాయత్తము గావించినారు. 


కథారూవముగనో్నో, భక్తిభావ నహిత శతక రూవముగనో వద్యురచన 
నులభము కావచ్చు కాని, మంత్రశాన్తమందలి గంభీర భావాలను యోగమందలి 
నిగూఢ తత్వమును ఛందోబద్ధమైన కవితలో రంగరించి ఉగ్గుపాల వలె 
అందించుట అనన్యసాధ్యము. 


“'అధారాదిషడబ్దముల్‌ === నదాముక్తుల్‌ గదా ముక్తిదా' అను 79వ 
వద్యమున శ్రీచక్ర న్వరూవమును వివరించుట, ' 'గుండియ | నాగ్రమించితివి..... 
కరణత్రయంబుగా" అను 82వ వద్యమందు వరాశక్తియే శ్రీ, వాణీ, పార్వతి 
రూవములు ల నట ధ్వన్యాత్మకముగా చెవు ఏట, శంకరభగవత్పాదుల 
సౌందర్యలవారిలోని “ద ఎశౌద్రాఘీయస్యా..... అను 57వ శోకమునకు, వీరి 
అనుభావకవితాధార “నీవద పారిజాత..... చల్లు గదా నుధాంశళువుల్‌'గా 
ప్రన్తరించుట, “నాదరూవి *నామరూవ వివర్థిత అను శ్రీ లలితా నామములకు 
వీరి 88, 89 వద్యములు మకుటాయమానమగుట, వీరి కవితా 
మాధురీమహిమకు తార్కాణములుమాత్రమే. ఉవనివతు క్తులనుండియు, దుర్గా 
నప్పశతి, శారదాతిలకము, భగవద్గీత, కామకళా విలానము, మున్నగు గ్రంథముల 
నుండి వద్యభావ వివరణలో ప్రమాణ వాక్యముల నిరూపించు వీరి వరిశోధనా 
కృషి బహు గ్రంథ వఠనాపాటవము వెల్లడియగుచున్నది. 


“నవ యోన్యాత్మకమైన వ్యూవారచనా.... సేకూర్చుచున్‌” (94) అను 
వద్యమందు మూలప్రకృతి, (వకృతి లక్షణాలను వివరించువట్ల శారీరక 
మోమాంనను కూడ న్మరించి మరింత దీప్తిని కలిగించుట విషయ 'వివరణలో 
వీరికీ గల శ్రద్ధ దో్యోతకమగును. 


అమ్మవారి పాదవద్మ కాంతి కిరణ (ప్రభావమును. వివరించు 
“నర్వాతీతము తావకాద్భుత వవుస్సాందర్శ ..... శాసింవడే” (99) అను 
వద్యము, (త్రివురనుందరుని అర్లాంగిగ త్రివురనుందరియైనదని తెల్పు “ వరశివు 
నూర్ధ భాగమున... దెల్పశక్యమే”' అను 100వ వద్యము, వీరి శ్రీవిద్యాతత్వ 
'వేతృత్వమును నష్టము చేయుచున్నవి. 


కుండలినీశక్తి |వ్రసారమును వివరించు ' “స్వాధిష్థానమునం 
గృశానుడును.... భాసింవవే జీవులన్‌' అను 109వ వద్యము_ మూలాధారాది 
నవాస్రారాంతచక్రముల న్వరూవ న్వభావములతో కుండలినీశక్తిగా వ్రసారం 
చేన్తున్న వరాశక్తి ప్రభావమును గోచరింవచేయుచున్నది. 


వీరి వద్యములన్నియు సాంకేతిక శాన్త వదజాలములతో 
కూడియున్నందున సామాన్యులకర్థమగుటకై (ప్రతి వద్యమునకు వలయునంత 
వివరణ అందించి పాఠకులకు విషయ[గ్రవాణానక్తీని కలిగించినారు. 


కావ్యాంతమున 134, 135, 136 వద్యములలో వీరు వేదన, 

' నివేదన న్పవ్షముచేన్తూ, 137వ వద్యమందు అద్వైత వరమార్థము నందుకొ నిన 
తన అదృష్టమును మధుర సాకృతిగా విశ్వవేదనగా వెల్లడించీ, శ్రీఅగన్త్యరాజు 
_నర్వేశ్వరరావుగారు తమ జన్మను సార్థకము చేసి కొని, సాధకులకు 
దివ్భునందేశము నందించి, 'గురుమండలరూపిజియైన శ్రీమాత 
. అనుగ్రవామునకు సోపాన మందించినారు. 


వీరి |ప్రతివద్భమును వ్యాఖ్యానించి అంతర రవాన్యములను 
వెల్లడించాలని నాకు తోచినను చాలవరకు రచయితయే అవనరమైనంతవరకు 
వివులీకరించినందున ఆయత్నము విరమించితిని. 


శ్రీమాతను ఆరాధించుచు, ఆమె తత్వమును వరివూర్ణముగ 
అనునంధానము చేసికొని, శ్రీవిద్య - బ్రవ్మావిద్యల కభేదమును నిరూపించి, 
ముముక్షువులకు ఆత్మానందానుభూతిని యీ రచన ద్వారా కలిగించిన శ్రీ 
నర్వేశ్వరరావుగారు ఆధ్యాత్మిక క్షేతకృషీవలులై వరమానంద నన్యమును 
వండిం వజేసి, ఇతోధికముగ పాయసాన్నమును వంచిపెట్టగలరని యాశించుచు, 
శ్రీమాత వీరికట్టి శక్తి సామర్థ్యములను, OT పాటవములను ప్రసాదించాలని. 
ప్రార్థిన్లు న్తున్నాను. 


'జయంతితే నుక్ళతినో రనసిద్దాః కవీశ్వరాః' నర్వే భద్రాణి వశ్యన్తు. 


._మల్తావ్రగడ శ్రీరంగారావు 


ఆచార్య వేదుల సుబహ్మణ్య శాస్తి గారు 
ఎం.ఏ. (నంన్య్భతం) ఏం.ఏ. పే-హైచ్‌డి. 
తెలుగుశాఖ 
ఆంధ్ర విశ్వకళావరిషత్తు, విశాఖవట్నం - 3. 


పరితోషము 


ఇది విశ్వవేదన. _ విశ్వశబ్దమునకు బరమాత్మయని యర్ధము. 
విమనవాస్రనామస్తోత్రము విశ్వశబ్దముతోనే యారంభింవబడీనది 
శంకరభగవత్పాదులు ఆ శబ్దమునకు వ్యాఖ్య గావించుచు +! బ్రహ్మైవేద 
విశ్వమిదం వరిష్టమ్‌, వురుష ఏ వేదం విశ్ళమ్‌, తత్‌ నృష్థాషై తదేవాను 
(పవిళత్‌” మున్నగు నువనిషద్వాక్యముల నుదావారించుచు “పరమాత్మ” అని 
యర్ధనిర్ణయము గావించినారు. వేదనయనగా జ్ఞానమని యర్థము. విశ్వమునకు 
అనగా బరమాత్మకు నంబంధించిన జ్ఞానము నువదేశించు గ్రంథము గావున 
విశ్వవేదనమను నామము ఈ గ్రంథమునకు సార్థకము. 


వరమార్థమున బరమాత్మ నిరాకార నిరంజన శుద్ధ బుద ద్ద చైతన్యాత్మకము, 
నచ్చిదానందమయము, ఏకము, అద్వితీయము, తష ము కాని ఉపానకుల 
లభ లక విభిన్న నామరూప లక్షణ ములతో గొలువబడుచున్న ఏ 3 
“ఉపానకానాం కార్యార్థం బ్రవ్మణోరూవకల్పనా' అని శాస్త్ర మర్యాద. ఆ 
పరతత్త మును స్త్రీ మూర్తిగా జగన్మాతగా శ్రీదేవిగా' ఆరాధించుట యొక 
విశిష్టమైన నంప్రదాయముగా నేర్పడినది. : 


“యతోవా ఇమాని భూతాని జాయన్తే యేన జాతాని జీవస్తి 
యత్తయంత్యభినంవిశస్త తద్విజజ్ఞూనన్వ తద్చుహ్మేి లీ 


అను శశ్రుతివాక్యము ననునరించి నమన్తలోకములు ఆ తల్లినుండియే 
నముద్భవించిన వనియు, ఆ తల్లి కరుణాకటాక్షము చేతనే జీవించుచున్నవనియు, 
ఆ తలికభిముఖముగ బయనించుచు జివరకు లయమొందుననియు, 
నమన్వయము. = . 


అదై త తత్త ఏ (వతిపాదకముగా మవోభాష్యరచన గావించిన గం౦ంకర 
భగవత్పాదులు గూడ ఆ అమ్మవారి సౌభాగ్య నర్వన్వమును 
సౌందర్యలవారియను మవోకావ్యమున మధురకవితోక్తులతో మంత్ర శాస్ర 
నంప్రదాయానుగుణముగ నంన్లుతించినారు. ఆ తల్లితో గూడినప్పు ఏద 


ఈశ్వరుడు నృష్టికార్యము గావింవగలడనియు, నట్లుకానిచో లేశమాత్రముగా. 
కదలుటకు గూడ గుశలుడు గాజాలడనియు, “శివళ్శక్త్యాయుక్తో యదిభవతి 
శక్తః (ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశలః న్పందితుమపి" అని 
యుద్దోషించినారు. 


“శ్రీపాదపాంనువు” అగన్త్యరాజు నర్వేశ్వరరావుగారు వండితులు. 
అనగా ఆత్మజ్ఞాననంవన్నులు. :“వండా ఆత్మ విషయం. బుద్ధిః యేషాం తే 
వండితాః' అని జగద్దురు శంకర దేశికుల యభిభాషణము. తాము పొందిన 
ఆత్మానుభూతిని ''విశ్వవేదన” యను పేర బద్యకావ్యమును రచించిన శ్రీ 
నర్వేశ్చ్వరరావుగారు కతకృత్యులు. నర్వజన నమభినంద్యులు. 


“శ్రీ తత్త్వమ్ము నెజుంగ నెంచి మదిలో జింతింతు దన్మూలమున్‌"' 
అను 'గ్రంథారంభము శుభావవాముగా నున్నది. చింతించుటయనగా దమకు 
గల్గిన యనుభూతిని మననము గావించుకొనుట. “ఆత్మావారే ద్రష్టవ్యః 
శ్రోతచ్యః మంతవ్యః నిధిధ్యాసితవ్యః” అని ఉవనిషద్వాణి. దర్శన శ్రవణ, 
భాగ్యము . నొందిన పిమ్మట చేయదగిన మననమును శ్రీ) అగన్త్యరాజు 
నర్వేశ్వరరావుగారు ఈ |గంథరూవమున ఆవిష్కరించినారని తాత్పర్యము. 
_భక్తకవి పోతన గూడ “శ్రీశ్రైవల్యవదంబు చేరుటకునై చింతించెదన్‌..... " అని 

భాగవతరచనకు శ్రీకారము చుట్టినాడు. కావున శ్రీ నర్వేశ్వరరా వుగారి 
చింతించెదన్‌ - అను. వయోగము సాభిప్రాయముగా నున్నది. 


_క్షణకము నశ్వరము వ్యక్తమధ్యమునైన దేవామునై తావత్రయవడువారి 
అజ్ఞానమును జక్కగా “తొలుతన్‌ లేదు తదంతమందయిన నుద్యోతింవ 
దీమధ్యలో గలవోలెం గనుపించి మాయమగు...” అను వద్యమున గవిగారు 

నిరూపించినారు. ఖల వై 


శ్రీ చక్రవైభవము “అధారాది. షడబ్దముల్‌ నిటలమధ్యస్థాన మాపైని 


నూర్థా్వాధిష్థానము __.” అను పద్యమున బరమ రమణీయముగ 
నభివర్తింవబడినది. 


“నన్ను నీ ప్రావున నిల్చి తోడగుము భార్గవి! గమ్యము చేరునంతకున్‌; 
నంశోధన కోర్చు శక్తియు (బచోదనమియవె ; నీ వద పారిజాత 
పరిణిష్టితమైనది నామనంబు ; బంధవరిమ్ముక్తి కి మార్గము చూవు ; నుఖందిడు 
_ బంధవిముక్తి నొక్కే కోరుదు ” - మొదలైన వాక్యములలో గవిగారి యార్తి 
యాల్మీయత ప్రన్ఫుటమగుచున్నది. ahi మ. 


ఈ “విశ్వవేదన' యను కావ్యము ఆత్మతత్త్వనిరూవకము, శ్రీ 
విద్యావబోధాత్మకము, యోగమార్గ నిర్దేశకమునైన మధురకృతి. 
గ్రంథతత్త్వమును నిశితముగ నమిక్షంచీనచో “జగద్గురు శం కరభగవత్సాదుల 
“సొందర్భలవారి” కీ ఈ మధురకృతి అత్యంత నన్నిహితమైనదని విశదము 
కాగలదు... తపోనుషాననిషాగరిములైన శ్రీ) అగన్త్యరాజు నర్వేశ్చరరావుగారిని 
అభినందింపక తవ్పదు. వారే గ్రంథమునకు వ్యాఖ్య గావించుట వార్గణీయము. 
వ్యాఖ్యన నిరపేక్షముగ తత్త ప(గవాణము దుష్కరమైయుండెడిది. 
వద్యములన్నియు నవాజ ధారాశుద్ధితో రచింపబడినవి. నవ్యాదయ 
వృదయంగమముగ నుమనోమనోవారముగ, మధురార్డభావ గంధీరముగ, 
పరతత్త్వ (వ్రతిపాదకముగ విశ్వవేదన - అను మవోకావ్టిమును నంతరించిన 
శ్రీ నర్వేశ్వరరావుగారు జగన్మాత అనుగ్రవాముచే నింకను స మ 
రచింతురుగాక! 


జయంతి తే నుకృతినో రనసిద్దాః కవీళ్వరాః 


నాస్తి యేషాం యశః కాయే జరామరణజం భయమ్‌ - 
శుభం భూయాత్‌ 


24-10-96 వేదుల నుబవ్మాణ్య శాస్త్రి 





ఇట్టి అమూల్యమయిన తమ యభిప్రాయమును తెలిపిన ఆచార్య వేదుల 
టి ఇర 
నుబవ్మాణ్య శాస్త్రిగారికి నా కృతజ్ఞతాపూర్వక నమన్సుమనన్సులు. 


= రచయిత 


కశడ ంథములు జీవమున్న దోవతామూడ్తులు. 
వాని ఆరాధనమున జౌజ్వ్రుల్యము. ఉల్లానమ్ము తక్షణమే లక్టేస్తాయి". 
- యగ్న్భదష్ష తన వండితో శ్రీరామళణ్హ ఆచార్యా. 


అంజలి. 


న గ్రంథమును చదువగా విని, అయాచితముగ ఒక్కొక్కరు 
రూ.1,116/- లు ఇచ్చి, కావ్యవ్రకాశమునకు ప్రోత్సహించిన రనజ్ఞులు శ్రీ 
 అష్టకాల నరసింవారామ శర్మ (ఆనందసాగర్‌, మెదకుజిలా), ol యస్‌. 
సాయన్నగౌడు (గోదావరి ఖని, కరీంనగర్‌ జిలా) శ్రీ నొట్లగూడూరు 
(ప్రభాకరరావు (Exe. Engr., నెల్లూరు) లకు మొట్టమొదట నా వ్యాదయాంజలి. 


గ్రంథ ముద్రణకు రూ.4,000/-లు గువ్రదానమిచ్చిన వడాన్యశేఖరుని 
అ అ 


yi ఓయన్న! గుప్త దానము 


లు 
సేయన్‌, స సరులూడ రేడీ చెలముల జలమ ; 


_ ట్లాయువు నారోగ్యంబును 
శ్రేయము సిద్ధింవ, రామచిన్మూర్తి దయన్‌॥ అని ఆకాంక్షించుచు, 


ఇంకను తమ సొజన్యనవాకారములందించిన నర్వతశ్రీ వాయుగుండ్ల 
చెంచురత్నయ్య, (వానవ్రన్తకార్యకర్త విశ్వహిందూవరివత్‌, ఆత్మకూరు), 
దోర్నాదుల న గుంపెర్ల నరసింవులుశెట్టి,(ఆత్మకూరు) 
అకులు; 


కోరిన వెంటనే తమ న వ్రాసి వంపిన 
వివశ్చిద్వరేణుభులు నర్వశ్రీ అష్టకాల నరసింవారామ శర్మ, చింతలపాటి 
పూర్జానందశాస్త్ర, మల్లాప్రగడ శ్రీరంగారావుగారలకును, 


ముచ్చటగా ముద్రించి యిచ్చిన శ్రీవెన్‌ ps ప్రింటర్స్‌ వారికిని నా 
Curd 


_ ఇట్లు 
శ్రీ పాదపాంశువు 
_ అగిస్త్యరాజు నర్వేళ్చురరావు 


ముందుమాట 


ఇది విశ్చవేదన. విశ్వుని వేదన. కనుక ఆత్మ ఘోష యనవచ్చును. 
ఆత్మను గుజించిన ఘోష అత్మ కొజకైన -ఘోమ ఇందులో ఆత్మ ఒకటే, 
అనుభవము ఒకటీ, ఘోష కూడ ఒకట. కాగా ఒకటి కానిది జిజ్ఞాన మామే. 
జిజ్ఞానను బట్టి గ్రంథమర్గమగును. కొందజికి ఇందేమున్న 'దనిపించినను 
కొరదజికి ఏదో ఉన్నదనిపింవవచ్చును. కొందజికి ఆర్తి కనిపించిన, కొందజికి 
ఆత్మీయత తోవవచ్చును. కొందటికీ కాలము చెల్లిన యతి గణ ప్రాసానుగత 
వద్యరచనయైన, కొందటికి నిస్సార వచన కవితా మరుభూమిలో ఎక్కడో 
కనిపించు ఛందోబద్ధ రనమయ శీతల విరామా రామముగా (a fertile 
green spot - oasis - in the midst of a desert) 
తోవవచ్చును. కొందణజి మతమున శువ్క వేదాంతముగా తోచినను కొందటికి 
నత్యాన్వేషణానుభవము గోచరింవవచ్చును. అట్లు భావించుటలో వివ్రతివత్తి 
లేదు. చదువరి అధికారమును జిజ్ఞాసా తీవ్రతను ' బట్టి అనుభవము 
మారుచుండును. వాన్తవమునకు ఇది విశ్వవేదన, విశ్వుని. వేదన, విశ్వాత్మ కు 
నివేదన. 


ఇది భక్తి వేదాంత వేదనా నివేదనాత్మక నుతి కావ్యము. గ్రంథము 
యొక్క సూరన నర్వజ్ఞత్వ నర్వేశ్వరత్వ ఆంతర్యామిత్వాది విశేషణ 
విశివ్చడయిన  వేరమాత్మ నీజమాయావిప్పుడై . ఆవరణమును గ్రహించి, 
కించిద్‌జ్ఞత్వ కర్తృత్వ భోక్తృత్వాది గుణములతో కుంచించుకొనిపోయి జీవాత్మ 
యగుటయు, (వకృతి (పేరితుడై వివిధ సౌందర్య దర్శన లాలను డగుటయు, 
అవాంకరించి భేదమును భావించుటయు కనిపించు [వవంచోత్పత్తిని గూర్చి 
వరివరి విధముల ఊహించుటయు, ఈ వ్యావవోరిక జగత్తు నహితము నత్యమే 
యను విభాంతి నందుటయు, నిరాకారయైన పరాశక్తి తా నూహించిన 
రూవముతో దర్శన మిచ్చునని భావించి, ఆమెకొణ కన్వేషించుటయు, 
న్పందమనోజ్ఞయైన వరదేవతను దర్శింవ లేక తపించుటయు, తన ఆర్తిని 
వెల్లడించుటయు, ఇత్యాది విషయములు చోటు చేసికొనినవి. 


పరమాత్మకు పరాశక్తికి భేదము లేదు. ఒకటి (ప్రకాశము, రెండవది 
తద్విమర్శ లేక తద్‌జ్ఞానము. ఒకటి వ్యక్తము రెండవ దవ్యక్తము. నత్తు - 
నదూపము, చిత్తు - చిదూవము, రనము - రసానందము మున్నగు 
ద్వంద్వములు ఏకభావ నంజనితములే. ఇట్టి ఆత్మకు నామము లేదు, రూవము 
లేదు, దేశ కాల వరిస్థితులు దానిని మార్చ లేవు. ఇక అది స్త్రియా పురుషుడా 


విశ్చ్వవేదన 


అనెడి వ్రశ్న ఉత్పన్నము కాదు. అది ఒక మతమునకు గాని నంప్రదాయమునకు 
కాని చెందినది కాదు. అది విశ్వశక్తి (0015గ16 Electro Magnetic 
Energy). అందజీకీ నంబంధించినది. అందజీని చైతన్యవంతులను చేయుచు, 
ప్రతి క్షణము తెలియబడుచునే యున్నది. కాని మనమే దానిని తెలిసికొన 
లేకున్నాము. 


అన్ని రూవములు నామములు తనవే కనుక తల్లిగను, తండ్రిగను, 
సోదరుడుగను, హితుడుగను, అహితుడుగను ఇట్లనేక విధముల ఆశక్తి మన 
దైనందిన జీవితమున తారనవడుచునే యువర్‌: "దానిని గ్రహించు వివేకము 
మనకు కావలెను. 


జీవి ఈ లోకమున మొదట పొందిన న్పర్శ తల్లిదే. మొదట వినిన మాట, 
చూచిన రూవము, తల్లివే. మొదట పొందిన అనుభవము కూడ తల్లి పేమ 
నుండి న్తన్య  హవమున "పెల్లుబికి నదే. కనుక నే నా వరాశక్తీని " కల్తిగనే 
భావించితిని. నేనే కాదు. జగద్దురువులు శీరశీశీ శంకర భగవత్పాదుల "వారి 
నుండి వేదమూర్తి, తపోనిష్ట యుగద్రష్ట వండిత శ్రీరామశర్మ ఆచార్య వణకు 
గల _ పెద్దలందజు ఆమెను తల్లిగా భావించి ఆరాధించినవారే. ఇక 
సామాన్యులయిన అన్మదాదుల నంఖ్య అగణ్యము. 


ఈ విశ్వ మేమిటి? ఈ కదలెడి జీవులు, కదలని వన్తువులు ఎక్కడి 
నుండి వచ్చినవి ? ఈ నక్షత్రములు నూర్య చంద్రాది గ్రవాములు 
శూన్యమయిన ఆకాశమున ఒక దానితో నొకటి ఘర్షణ వడక ఎట్లు నిలిచి 
యున్నవి ? ప్రాణన్వరూవ మెట్టిది ? అది ఎక్కడ నుండి వచ్చుచున్నది ? 
తిరిగి ఎచటి కేగుచున్నది ? జీవుల శరీరములలో 'నేను అని వలుకు తత్వ 
మేమిటి? ఒకటైన చైతన్యము, అనేక రూవములుగా ఎప్తైనది? ఈ జగత్తు 
శబ్దభవమా? “కోరి న్నంభవమా? నిత్యము కనిపించు ప్రవంచము 
నత్యమా? లేక కల్పితమా? దేనిని నమ్మవలెను? ఇట్టి (ప్రశ్నలతో 
ప్రారంభమయిన గ్రంథము నమన్వయ మార్గమున నడచి, అంతయు ఆ వరా శక్తి 
విన్యానమే అని నమాధాన మిచ్చును. జీవి తన కష్టములను నుఖములను 
వివిధానుభూతులను, తల్లిగా న్ఫురించిన ఆ వరాశక్తికీ నివేదించుకొని ఆమె 
నుండి ఊరటను గోరును. ఆమెను కీర్తించి నవోయ మభ్యర్థించును. ఆమె 
ఆమెగా పోట్తినదో ఊహించుకొని ఆ తత్వమున తాను కూడ కలిసిపో నెంచును. 


ఇక కావ్యోత్తరార్థము దేవీ నంకీర్తనమునకు అంకితమైనది. కర్మ జ్ఞాన 
భక్తి యోగములు భూమీకగా అనేక మంత్ర తంత శ్రుత్యర్థ నంకలితములు, 


విశ్ళవేదన 


అనుభవైక వేద్యములు అయిన భావములతో శక్తి పారమ్యమును క్రీర్తించు 
పద్యములిందు గలవు. గాయత్రి సావిత్రి నరన్వతి లక్ష్మి లలితాద్యనేక 
నామములతో ఆరాధింవబడుచున్న శక్తీ నుద్దేశించి, ఆ శక్తి తత్వ విభూతులు 
వెల్లడింవబడివి. అర్థనారీశ్వర తత్వము వివరింవబడినది. (28, 85, 86, 94, 
96, 98, 118 “వద్యములు) శివ కేశవ రామ కృష్ణ వరాశక్త్యభేదము 
న్మరింవబడినది. _త్రిమూర్హ్య్యాత్మకత నిరూపింవబడినది. నృష్టిక్రమము 
తెలుపబడినది. వేయేల? అద్వైతము వర్యవసానముగా ఆర్తి ఆత్మజ్ఞానము 
వేదన నివేదన పెనగి యొకటైనవి. ఇదీ కువ్వముగ ఇందలి ఇతివృత్తము. పాఠక 
నవోదరులు తమ తమ "అనుభూతుల వెంట చదివి ఆనందింవగలరని 
ఆశించుచున్నాను. 


“కవిః కరోతి కావ్యాని, రనం జానంతి వండితాః | 
తదః (వనూతో వుష్బాణతీ మడు ద్వువాతి సౌరళమ్‌” | 


వద్యమునకు ఆదరణ లేని ఈ రోజులలో ఛందోబద్ధ కవిత యేల ? 
అను (ప్రశ్నకు కాల మనంతము - విశ్వము వివులమని మూత్రము మనవి 
చేయుచు, జిజ్ఞానువులైన సామాన్య పాఠకులకొజకు, విషయము ఆధ్యాత్మిక 
మగుటచే, తాత్పర్య విశీషాంశములను వ్యాఖ్యాన వూర్వకముగ క్లుప్తముగ 
పొందువజచితిని. వండితులకు అవి నిరపేక్షణీయములు కావచ్చును. 


ఇట్లు 
శీ పాద పాంళువు' 
అగన్త్యరాజు నర్వేశ్వరరావు 


వి 


కంవ్యూటర్‌ ముద్రణలో అర్జానుస్వార చివ్నాము లేనందున 


అవి మానివేయబడినవి* అయినను వద్యములందు 
చాలవణకు నంధి కార్యానుగత 
శబ్బరూవ ములే చూవబడినవి. 





విశ్వవేదన 


పరతత్వము = మాతృభావ నౌచిత్యము 


అద్వితీయము అనిర్వచనీయము విశ్వవ్యాప్త మయిన నత్యమునకు 
వరమాత్మ లేక వరబ్రవ్మామని "పేరు. ఆ నిరాకార వరబవ్మామే తల్లిగా 
భావింవబడి పరాశక్తి అనియు, తండ్రిగా ఊహింవబడి వరమేశ్వరుడనియు 
పిలువబడుచున్నది. స్త్రీ సీ వురుష భావములకతో (వకృతి వురుమలుగా జగజ్జననీ 
జనకులుగా తెలియబడునది వరాశక్తియైన ఆ పరబవ్మామే. అది అనేక 
దివ్యరూవముల ధరించి నృజన రక్షణ మారణ తిరోధాన అనుగ్రవాము లనెడి 
వంచకృత్యముల ద్వారా కాల చక్రమును తై ఎచున్నుది: అనలు కాల 
న్వరూపమదే కదా! క్రీడారూవమైన ఈ కార్య నిర్వవాణకై బ్రవ్మా విమ రుద్ర 
ఈశ్వర నదాశివులుగా ఆ పరాశక్తియే అభివ్యక్షమయినది. నరన్వతీ లక్ష్మీ కాలీ 
దురాది రూవముల దాల్చి వారికి తదనుగుణ సామర్థ్యములను చేకూర్చినది. 
ఇట్లు నర్వమును అధిష్టించి యున్న ఆ వరాశక్తినుండి విశ్వమేర్పడుటవలన, 
ఆమె ప్రనవిత్రియై మాతలకు మాతయైన శ్రీమాత యైనది. 


శక్తిరూవము అనేకములు, నామము లనంఖ్యాకములు. ఆదివరాశక్తి 
హిమవంతుని అనుగ్రహించి పార్వతియై జన్మించుకే గాక, వానికి 
దివ్యచక్షువుల నిచ్చి తన వివిధ రూవములను దర్శింవజేసినది. తొలుత 
గజచర్మాంబరధారిజియై త్రిలోచన  త్రిశూలములతో, ధవళకాంతితో 
శివరూవమును జూపినది. పిమ్మట అనేక శిరన్సులతో, కన్నులతో, 
బాహువులతో పాదములతో విరాడ్రూవమున తోచినది. ఆవల నీలమేఘ 
ఛాయతో చతుర్భుజ శంఖ చక్ర గదా వద్మముల దాల్చి, కౌన్తుభాలంకారుడును, 
పీతవన్ర నంశోభితుడయిన విమ న్వరూవమున గోచరించినది. అనంతరము 
ద్వివాన్తుడు వనమాలా విభూషితుడు, నీలవర్జుడు, వ్యత్యన్థ పాదారవిందుడు 
అయిన శ్రీకృష్ణరూవమున మురళి వాయించుచు అగుపించినది. ఇట్లు శక్తీ 
శక్తి మంతుడను భేదము లేక వరతత్వము వ్యక్తమయినది. 


దేవీ భాగవతమున నారాయణుడు నారదునికి ఆదివరాశక్తియొక్క వివిధ 
రూవములను విభూతులను వివరించియున్నాడు. వరాశక్తి వూర్ణరూవములలో 
శివవత్నియు గణేశ జననియు అయిన దుర్గ అగ్రగణ్య. వంచప్రాణాధిష్టాతిమైన 
రాధ మజియొక రూవము. గోలోకవాసినిమైన ఈమె శ్రీకృష్ణుని శక్తియే. 
అలౌకిక (పేమ భావమున శశ్రీక ఫమ్జని ఆరాధించిన రాన క్రీడాధి దేవత ఈమె. 
శుద్ధ నత్వన్వరూపిణియై నారాయణుని వత్నియైన లక్ష్మీదేవి ఇంకొక రూవము. 
ఈమె నకల నంవదలకు అధిష్టాతి. విద్యావిజ్ఞానములకు అధిష్టాన దేవతయైన 


hm విశ్వవేదన 


నరన్వతి వేరొక రూవము. నంధ్యావందన మంత్రాధిష్టాత్రియగు సావి; 
రూవము. ఈమె బవ్మావర్చన్స్వరూపిణి, వేదమాత, ఆత్మశుద్ధి వద 
ఐదును జగదంబ యొక్క పూర్జావతారములు 


ఇంకను గోలోకమున శ్రీకృష్ణుని భారతం దవతరించిన మ 
పోవకశక్తియే. పావనాశనియగు గంగ, విమ్వవ్రమోదిని అయిన 
నాగమాతయైన నాగేశ్వరి, శిశునంరక్షిణియగు వష్టీదేవి, మంగళ చండి కాళి 
వనుంధర మున్నగునవి ఆ వరాశక్తి పం అంశరూవములు. 













దేవయజ్ఞావుతి రూపిణి స్వావో, పితృపిండదానరూపిజి వ్వ 
అమ ృతన్వరూపీజి నుధా, నంతోవదాయిని తుష్టి పోషణ రూపిణి వుషి [పేమ 
చోదని దయా, ధైర్యశక్తి ధృతి, వాయుశక్తి న్వస్తి, దారిద్ర్యనివారిజి ' వంవతి 
నత్యరూపిణి నతి, ధన్యుని వత్ని కీర్తి, వుణ్యుని భార్య వ్రతిష్ష నత్కర్యాచరణ 
శక్తీ నంసిద్ధ, అధర్ముని భార్య మిథ్య, నుళీలుని దయితలు లజ్టా, శాంతులు 
కాలుని చెలులు నంధ్య దివా రాత్రులు, లోభుని నఖులు క్షుత్తు "పెపానలు జ 
ఆ వరమేశ్వరియొక్క కళారూవములు. ఇంకను కళాంశ రూవములు కూడ 
పెక్కులు కలవు. ఇట్లు వరాశక్తి తల్లియై బవు విధముల మానవునిలో (వతి 
అంశమును న్పృశించుచు, నిరంతరము వానిని నంన్యరించుచు జ్ఞాన క్షీర 
ధారలతో పోషించి నడిపించుచున్నది. కనుకనే ఆమె శ్రీమాత. శ్ర్రీమవోరాళ్లీ 














నర్వకార్య నిర్వవాణకు మూలము శక్తి. శక్తి లేవిచో ఎంత 
మవాత్పదార్థమైనను కదలజాలదు. నృష్టి విషయమును వేరుగా చెవ్పవలెనా 
అందువలననే ఆచార్య శంకర భగవత్పాదులు --- 


“శివ ళ్ళక్ష్యా యత్తో యది భవతి శక్తః (వభివితుం | 
న బే దోవం దేవో న ఖలు వళం న్రందితు మవ ॥ 
అని సౌందర్యలహరి వ్యవథమ శోకమునందే శక్తి పారమ్యమును చాటీ 

యున్నారు. మానవుని - జీవితమున ఇది నిత్యానుభవమే కదా శక్తే 
ఫివతత్వాంతర్గతము కనుక శివ శక్తులకు అభేదము. వారి అవివాఖా 
నంబంధమే జగ(దూవమున దర్శనీయమై, మనోరూవమున 
భావనీయమైయున్నది. అద్వయ మిధునమైన ఆ మూలశక్తిని మాతృమూర్తిగా 
భావించుట నముచితము కాదనగలమా? 















వలి i 
ee ఆగిన్త్యరాబా నుబ్బారావు 





శ్రీమదనంతసాగర క్లేత్రాధిష్టా క్రి 
శ్రీ సరస్వతీ శ్రీచరణ రాజీవములకు 





శా| శ్రీ తక్వాళము నృష్టమూలము మవొటీ ఎకామ తావేట్టులీ 

త దలంచి తావ్యనంజోన్‌ సాపాత్య నొవోర్లో నం 

(బీతం జోయుబు విళ్ళవోేదన తృతిన్‌ విన్సింతు నొత్సీంత య 

చేతో వాద మెలల్పు రమ్ము వరమేళలో న్పందో రమ్యాత్యలీీ గ్‌ 

శుభవదమును ఆత్మన్వరూవమును నృష్టి కారణము నైన కామేశ్వర 
కామేశ్వరీ తత్వజ్ఞానమును న్మరించి, కావ్యమార్గమున, ఆరత్మీయతలో, అర్థజ్ఞాన 
వివరణాత్మకమగు విశ్వవేదన (జీవునిబాధ) కృతిని విన్పించెదను. వరమేశ్వరి! 


న్పందనమువలన మనోజ్ఞముగ తోచు రూవముతో నా డెందమున కానందము 
గూర్చు రమ్ము. 


శ్రీకారము, నత్యము శివము జ్ఞానము ఆనందము (వ్రకాశాత్మకము 
అయిన చైతన్యశక్తిని లేక శ్రుభ్మూమును వాగ్రూవమున తెలిపెడి వర్షరాజము. 
ఇదే శ్రీతత్వము. శ్రీతత్వముయొక్క వ్యక్త రూవము శ్రీతత్వార్థము. అది నృషికీ 
మూలకారణము, శ్రీమాత అని వ్యవవారింవబడుచున్న అదివేరా శక్తీ లేక మూల 
(వకృతి. 


తాను బవురూవములు కావలె ననెడి కోరిక పరమేశ్వరు నుండీ 
వ్యక్తమగుట వలన, ఆయనయే కామేశ్వరుడు. ఆయనశక్తి లేక సామర్థ్యము 
కామేశ్వరి. వారికి నంబంధించిన చైతన్యము చలనాత్మకమైన జగత్తాణము. 
నృషికీ మూలము. 


(iii) విశ్వవేదన 


చం॥ బలిమల వీడి వాల్చడలి చక్కని బానీ యనంతసాగల 
నలి దాలితొండ రాగి దొన దావున గావురమయుండీి తోనియల్‌ 
బిలుకుభు నాం(్రబావ వలు బిన్హాలు వన్హాలు గూర్చు వాణి నా 
విలరువొ గడ్భు రాణీ మద నంన్తుతి నేయదు ళబకారిణిన్‌ || ti 


వుట్టినిండ్డయిన హిమాలయ క్షీర సాగరముల వదలి, అనంతసాగర 
మనుచోట శ్వేతాచలమందు, రాగి దొన నమివమున నివసించుచు, తెలుగు 
భాషలో తేనియ లొలికించుచు చిన్నెలు వన్నెలు కూర్చెడీ శబకారిణియు 
విధిరాజ్ఞయు నైన వాణిని మదిలో న్లుతించెదను. 


మెదక్‌ జిల్లా సిద్ధి పేట నమివమున హైదరాబాద్‌ కరీంనగర్‌ రవాదారిపై 
గల శ్వేతాచలమనెడి చిన్న కొండపై రాగిదొన'గా (వసి ద్ధికెక్కీన నీటి బుగ్గకు 
చేరువను, శ్రీ నరన్వతీ దేవ్యాలయము నిర్మింవబడినది. నిర్మాత బ్రహ్మశ్రీ 
అష్షకాల నరసింవారామశర్మగారు. 


చం॥ భగవతి విళ్ళడూవిజీ గృపొమ్వ తవ్లోణీ నీల్లకాలిక 

(వగళిలత్‌ మేబక్‌ (భవ రాజు విరాజిత నానీకా (ఖా 

బగత నువ్హాభూవణు లనబ్బ్క/వనణద్దాయి, రమ్యులోబనన్‌ 

నిగమ నులతన్స్‌ లలాట జీల్‌ నీరిజవారి భీజీంతు శారబన్‌ | li 

ఉత్పత్తి స్థితి లయాదు లెజిగిన వూజ్యురాలును, విశ్వమే రూవముగ 
కలిగినదియు, దయామృతమును వర్షించునదియు, నల్లని కేశములనుండి జారి 
రూవము దాల్చిన చీకటి కలదియు, చంద్రకళచే విరాజిల్లునదియు, నాసికా 
(ముక్కు) కాంతివలన కప్పివేయబడిన బంగారవు ముక్కువుడక కలదియు, 
నుదుటి కాంతిచే జయింవబడిన చంద్రుడు కలదియు అగు శారదాదేవిని 
"సేవించెదను. 


“డత్ల్నత్తిం వ వినాళీం బో థూతానా మాగొతిం గతిం 
వేత్తి వద్యామవిద్యాం బొ న వాబ్యో భొగవానితి” ॥ 
జగముల ఉత్పత్తి వినాశములను, న రాక పోకలను, విద్యా 
విద్యలను, తెలిసిన వాడు భగవానుడు. అట్టి స్త్రీ గ్రై భగవతి. 
ఉ||  తబ్బువీ బూని వేదముల గాన మొనట్చి, తబీయ తత్త్వయున్‌ 
న్వాబ్బతమంబు డొౌల్సి భువి శఖయు న్థమయంబుజోని న 


రో బయునో రిసాక్ళకి మనూ వలమై నురియింబ్య బేదఖా 
వేళ్ళు నఢంబు భారతి జుబ్లోజుముల్‌ (నరంబుగావుతన్‌ ॥ iv 


కచ్చపి అనెడి వీణవయి వేదములను గానము చేసి న్వచ్చమయిన 
వేదార్థమును తెలిపి వ్రవంచమును శబ్దార్ధములతో నింపి, మిక్కిలి 
ఉన్నతమయిన రనన్వరూవమున చక్కగా 'వకాశించుచు, భేదభావమును 
తొలగించునట్టి జాన న్వరూపిణియైన భారతియొక్క మంగళకరములగు 
చూడ్కులు నాపై వ్రనరించునుగాక! 


ఉ॥ బానలో గాంగ నైకతో నివానము గాదని తొండ కొమ్ము నన్‌ 
వానము గోరి యీ వెదకు (సాంతము నాన్చుత దోనితొన్సు యా 
వానురమూర్తి, న్వీయవద వద్ధు నుగందము దాల్చి వచ్చు ము 
బ్యాన వికానీతం బగు భావవలంవలో వీచు గావుతన్‌ ॥ v 


బానరయందు గోదావరీ తీర "సైకత ప్రాంతమున నివసించుట వలదని, 
కొండపై నుండ నెంచి ఈ మెదకు ప్రాంతమును ఎన్నిక చేసికొనిన ఆ జ్ఞాన 
ప్రకాశమూర్తి, తన పాదవద్మముల వరిమళమును వహించి వచ్చుచున్న నా 
ఊపిరిలో వ్యాపించి, భావ వరంవరను వీచునుగాక! 


యావద్భారత దేశమున గల నరన్వతీ క్షేత్రములలో బానర రెండవది. 
1. కాళ్మీరమున 2. బానరయందు 3. అనంతసాగరమున కలవు. 
కరాటకమందలి శృంగేరియందు నరన్వతి పేరున గాక శారద అని పిలువబడుచు 


శృంగేరి జగద్గురు శంకరాచార్య పీఠమునకు నంబంధించిన ఆలయము కూడ 
కలదు. 


బానర నరన్వతీదేవి మిక్కిలి మహిమగలది. ఆంధ్రప్రదేశమున 
అదిలాబాదు జిల్లాలో గంగ (గోదావరి) ' యొడ్డున, ఆంధ్ర కర్గ్లాటక 
మవోరాష్ట్రముల నరివాద్దున గల బానర గ్రామమునకు ప్రాచీన చరిత్ర కలదు. 
దీని వూర్వనామము 'వానరో. ఇచట గల దేవీవిగ్రవాము వ్యానభగవానునిచే 
ప్రతిష్టింవబడుటవలన, ఈ గ్రామము తొలుత “వ్యానవురి” 'వ్యానరో గ 
అవతరించి 'వానరోగ మారి, వ్రన్తుతం “బానరో అయినది. వ్యానులవారు ప్రతి 
ఆదివారం రాత్రివేళ ఈ ఆలయ ప్రాంతమున తిరుగుచుండునని |వతీతి. చూచిన 
సిద్ధవురుషులును కలరు. 


ఉ॥ (శ్రీ నరనింవారామ ఈవిశేఖరో నిద్దిత తావకాలయ 
శ్రీ నిభమౌబయు మత్కతి విశిషమ్వునై యలరాడు నింక ద్వ 


(vy విశ్వవేదన 


(బి) నిలయంబ్బులా యవి (వనీద్దయు లయ్యెడు ms తల్లీ ఆ 

నీనవు గమ్ము నా వ్యూదయ నీయను బిద్దన దివ్య దావీణీ॥ 1? 

అవధాని శిరోమణి, కవితా నుధాకర్‌, బ్రాహ్మీ విభూషణ, అవధాన 
కళావవూర్ణ శ్రీ అష్షకాల నరసింవారామ శర్మగారిచే నిర్మింవబడిన నీ. 
ఆలయశళోభతో నరితూగుచు నా కృతి కూడ విశివ్షమైయున్నది. ఇక అవి 
రెండును నీ కీర్తి నిలయములై పసి సిద్ది వహించునుగాక! ఘనీభవించిన 
చిత్తువలన దివ్యరూవముగల తల్లీ! నా “వృాదయ క్షేత్రమున వసింవుము. 


శ్రీ శర్మగారికి బానర నరన్వతీదేవి న్వవ్నమున సాక్షాత్కరించి తనకొక 
ఆలయమును నిర్మింవుమని వదేవదే అదేశించుటచే, వారు సామాన్య 
కుటుంబియైనను, వది నంవత్సరములు శ్రమించి, దానిని నరన్వతీ కేతముగ 
నిర్మించి ధన్యులైరి. ఇంకను తదున్నతికి కృషి చేయుచునే ఉన్నారు. 


ఉ॥ నీ యమృతంవు నాలు వ్యూటి నిండి, యనిడ్డ్లబనీయ సౌఖ్య నం 
ధాయిని యౌబు, (మాణ వరితట్టుజయమైన వరీమళాబ్నునై 
వొయక్త మాశసోల్టలిత ఖావ తరంగ మృదంగ నిన్సానం 
బా యలరింవు నిల్భిత మదాత్త్ళు సదో యనుఖూతి తోవగా | vil 
అమ్మా! నీ అమృత మధురమైన నంన్నర్శ నా వృదయమును 
న్పృశించి, తెలువజాలని నుఖము నిచ్చుపేగాక, (ఘాణేంద్రియమునకు 
నంతృప్తిని కలిగించు వరిమళమై, అంతతో నాగక, నా మానన నరోవరమున 
కదలాడు భావ తరంగముల మృదంగ ధ్వనులతో ఆనందింవజేయ, నాయం 
దెదో దివ్యానుభూతి కలిగి నిలిచియున్నాను. 


ఉల్లలితము = కదలినది ; వరితర్పణము = నంతృప్పి 


ఉ|| నీ విడినబ్టో వాక్కు నిదా నీకు రమర్హ్చుణు నేయబుంట్‌ నా 
బావము నీవ యౌట దనుభావము నూని తదీయ నంన్తుతి 
శ్రీవవోనైకో దల్పుణ విశేషముగా గృతినిల్పై ; జూచి కొ 
మ్మూవిధిరాక్ల! తత్సతి నముజ్వాలమైన భవచ్భుభాళ్ళతిన్‌ ॥ ౪72 
నీ విచ్చిన వాక్కును నీకే నమర్పించుచున్నాను. నా ఆత్మ నీవే కనుక 
అది (వాక్కు) చక్కని న నుతి కావ్యముగా రూపుదాల్చి, నీ కీర్తికి దర్పణమై 
(అద్దమై) నిలిచినది. ఓ విధిరాజ్జీ! శోభాయమానమైన నీ శుభాకృతిని, అందు 
చూచికొనుము. 


(vi) విశ్వవేద న 


మ॥ 


ఇదిగో ధర్జు, మధిర మలఖదిగ్య, అందో వూజ్యాతావూద్యాతల్‌ 
ముదమున్‌ ఖేదము నెత ముంబిత్తి నవీ వుణ్యందు పావందునున్‌ 
నదనద్భావము, న్వారమున్‌ మజీయ నిస్స్వారంటు ;. నర్ద్పుందు నీ' 
యెదుట న్మిల్సితి నమ్మ! బూబికొన్సి నా కీమ్మింక' మోళ్షారమున్‌! 2౫ 


అమ్మా! ధర్మ మిక్కడున్నది. అధర్మమును అక్కడ పెట్టితిని. అచటనే 


వూజ్యతను అవూజ్యతను, నంతోషమును దుఃఖమును కూడ ఉంచితిని. 
నద్భావము అనద్భావము స్వార్థము నిస్వార్థము అన్నియు నీ యెదుటనే కలవు. 
అన్నిటిని చూచికొని నా కికనైనను ముక్తి (ద్రవ్యమును (వసాదింవుము. 


ఉ|| 


ఈయది తృవ్తీ నీ కీడిన నీయకపోయిన బోవ నిమ్ము ; నా 
కేయది యవ్వుగించితివొ యివ్చుటి కెర్పులొ నిర్పుపాంబితిం ; 
(కాయము వో దోవొము న్వభావో విపొతము నెందుబుండెడిన్‌ : 
నా యవరాధముల్‌ మజబి న నృవజూడగదమ్ము శర్టుదా! అ 


నేను చేసిన ఈ వని నీకు తృప్తి కలిగించినను, కలిగింవ కున్నను, 


పోనిమ్ము. కాని నాకు నీ వేది అవ్చగించితివో దానిని ఇవ్పటి కెట్లో 
నిర్వహించితిని. ఇవుడు నా వయను మిజీనది. దేవాము నవాజమైన మార్చు 
చెందుచున్నది. నా తవ్వులను లోవములను క్షమించి నన్ను దయచూడుము. 


Gl 


ఆంకీత మి ల్లొనర్భితి నమంబిత లీతి మదీయ జీవితా | 
ద్యాంతము నుండి నర్జు వివయాధ్యాతముల్‌ నరిశ్రాత్త లీతి 3; న 
న్మంక తదీయ వల్లకీ ధూనింబెడి నాదము నంటు లీనమై 
(భుంకగినిమ్ము భేదమును గోర్చె నౌజుంగిని కాంతి కాంత్నినై। xt 


నా జీవిత ప్రారంభము నుండి అన్ని విషయ నంబంధములను (కొత్త 


వద్ధతిలో నీకు ఈ విధముగ అంకిత మొనర్చితిని. ఇక నన్ను నీ వీణలో 
ధరనించెడి నాదమునందు భేదము త. తెలియని శాంతి కాంతి నగుచు 
కలిసిపో నిమ్ము. క 


బేనీన కృత్యముల్‌ దెలిని బింతిల దీరికి' లేదు మున్ను నో 
జోనీన వేనా చేనీతిని 3 చేయగ జోనీన నీ వాణుంగవో?! 
వానీయె గానీయో యనుఖవమ్ముల దోచును గాన నివ్వు నిన్‌ 
బోనీన జీవ భావముల ఐల్బెదో నించుకో యాలతీంవనో ॥ 


ప్రతిష్టా 


అక్షరం వరమానందం విశ్వం స్వం విశ్వంభరాంతరం | 
నిరణం గుణనంవృక్తం న నిర్మల మద్భుతం ॥ 1 


సోమ నూర్యానల జ్యోతి ర్నక్షత్ర గ్రవా భానురం | 
ఆత్మయోనిం మవామాయా మవ్యక్తం వ్యాది భావయే ॥ 2 


వరబ్రవ్మోత్మికే దేవి వంచ(పేతాననస్థితే | | 
ఆదే ఆద్యంతరహితే శివే శివ వరాంబికే | 3 


వేద వేదాన్త విజ్ఞాతాం విజ్ఞానఘన రూపిజీం | 
ప్రవద్యే వరమాం నిత్యాం వా[గ్రూపాం భవతారిణీం ॥ 4 


బ్రావ్మం నృష్టి వ్రమోదత్వా ద్వ్వైష్టవం స్థితి కల్పనాత్‌ | 

రౌద్రం నంవోర కార్యేణ శాననేనాధ చైశ్వరం॥ స ఎ 
శివానందతయా శైవం శాక్తం శక్త్యువనండక్రమాత్‌ | 

ష్య తవ విలాసార్థం నకలం కల్పితం శివే | 

నమోన్సుతే దేవి జగత్త్ర నూతే 

ప్రిశక్తీ యుక్తే త్రిగుైః వ్రవృత్తే 

వేదాన్త వేద్యే విధి విశ్వ-వందే 

కటాక్షయ త్వం ప్రకృతి న్వరూపే ॥ 


మంగళం దేవి నులభే మంగళం నర్వమంగళీ 
మంగళం భక్త వరదే వాంనవాత్పద్మవాసిని | 


మయాకృత మిదం స్తోత్రం తవ సాదాంబు జార్చితం | 
గృవోజ ba మాతః ఆత్మా౭ భిన్న మవోద్యుతే ॥ 


'శ్రీపాదపాంశ?' 


(by విశ్వవేదన 


(fe 


4, గ 
ర OA AY 


శ 


Cam 
అ ఆడలాతకలాల 


| Pr 
/ నే 
| ws 
' a (ఇ) 
| క a (ol 
ey 16 కే స్‌ 
వ 
: © న 
స్ట 


Fg C2 


గై gry: 1» 
Seti 


FEE 
కు 
CE 


site 





ఖ్‌ eg 








@ 


శ్రీమాట్రేనమః 
విశ్వవేదన పూర్వభాగము 


ఇా| శ్రీ తత్వమ్యు నౌమంగ నౌంబి నుదిలో జీంతింతు దస్తూూలమున్‌ 
శ్రీ తద్భావము నత్యమున్‌ నుఖదమున్‌ బ్మిదూవ * మానందమున్‌ 
అ కక్వాద్దూ కాది నర్చుణువన (ణో నిదానంబునున్‌ 
శ్రీ తద్భానేము శక్తీవానము, మవ్మోబ్బీమాత్ళ స్మామాజ్యమున్న్‌ 1 
శ్రీతత్వమును (వరబ్రవ్మా న్వరూవ న్వభావములను) తెలిసికొన దలచి, 
దాని మూలమును అఇ్మశయించెదను. అది నత్యము, నుఖదము, చిద్రూవము. 


ఆనందమే గాక, తత్వ+అధ్వ కళా భువనముల గలిగి, తద్రూవమున 
ప్రకాశించుచు, అదివరాశక్తికి నివానమైన శ్రీమాతృసా|మాజ్యమని భావించెదను. 


శ్రీ శబ్దమునకు లక్ష్మి, నరన్వతి, నంవద, ఐశ్వర్యము, తేజము, శోభ, 
వృద్ధి బుద్ధి కీర్తి, (త్రివర్గము మున్నగు అర్థములుండుటవలన, శ్రీకారముతో 
కావ్యము స ర కవి నంప్రదాయమైనది. శ్రీ వర్షమును విశ్ణేషి షించినచో, 
§+6+ఈ అని యగును. ఇందలి శ వర్షము శుభమును, "నుఖమును, 
ఆనందమును ; రేఫము విమర్శాత్మక జ్ఞానమును, తేజమును ; ఈ వర్ణము 
శక్తిని, లక్ష్మీని, శోభను ; నూచించును. కనిక శ్రీకారము శుభప్రదము నుఖదీము 
ఆనందదాయకము న్వయంతేజోవిరాజితము విమర్శాత్మకము శక్తిమంతము 
నంవత్కరము అయిన చైతన్యమును లేళ బ్రవ్మామును తెలువును, అందువలన 
శ్రీకారము కావ్యాదిని నిలచినచో నర్వదోషములు తొలగునని తెలియవలెను. 


శ్రీతత్వమనగా నచ్చిదానందము ద్వైత వివర్ణితము అయిన న్వరూవ 
జ్ఞానమని భావము. ఇది ముక్తీ రూవమయిన ఇివశక్త్యాత్మక వరా న్వరూవమే. 
శోంత్యరీత క్రళా విలక్షణమైనది శుద్ధతత్వము. ఆ శుద్ధ తత్వము నుండి తక్కిన 
తత్వములు కలుగుటచే, అదియే న్యోష్టికి మూలము." 


తద్భావము : తత్‌ యొక్క భావము తద్భావము. తత్‌ అనునది 
వూర్వవళామర్శెకము. 


“వకమేవా౭ద్ద్వుతీయం నన్నామడావ వివరైతం | 
నృ ప్లే వురాధునావ్యన్య తాద్నత్త్వాం తదుదీల్యాతో” | 
- _శుకరవాస్తోవనిషత్‌ (మం.5) 
i విశ్వవేదన 


అనగా నృష్టికి పూర్వము న్వగతాది భేదములు లేక, నామ రూవ 
రహితము అద్వితీయము ఏకైకము అయి, ఏది నత్యమని తెలియబడినదో, అదే 
నృష్ట్యనంతరము “తత్‌” అని వ్యనవారింవబడుచున్న దని అర్థము. 


తత్వములు : ఇవి వరమాత్మ నంబంధమైన జ్ఞానమును తెలువుచు, 
చైతన్యము మనన్సుగను, వదార్థములుగను, మారుటందు తోచెడి వివిధ దశ 
లనవచ్చును. “తత్వాని వ్రళయ వేర్యంతస్థాయి వన్తూని షట్రి ట్రింశత్సంఖ్యా కాన్యేవ 
ఘటాదీనాం తత్పదవాచత్వా౭భావాత్‌” - భాన్క్మరరాయులు (ల.న. వ్యాఖ్య 
906 నామము). (పళయము కలుగు వజకు ఉండి, జీవులకు నుఖ దుఃఖాది 
అనుభవముల గూర్చు వన్తువులు. దేవా ఘటాదులయిన ఇతరములు (అవి 
ప్రశయాంతము వజకు ఉండవు కనుక) తత్వవద వాచ్యములు కావు. ఇవి 
ముప్పదియాజు. : 


తత్వ' నంఖ్యను ప్రాచీనులు అనేక విధములుగా నిర్ణయించిరి. 
నంవదాయమునుబట్టీ సాంఖ్యమున 24, శైవ కాక్తములందు 96, 36గా 
చెప్పబడినవి. వరిగణనయందు. కొన్నింటిని వదలి వేయుట వలనను, నూక్ష్మ 
భేదములను కూడ ప్రత్యేక తత్వములుగా [గ్రహించుట వలనను, ఈ 
వ్యత్యానమేర్పడి యుండును. మువ్పదియాజు నంఖ్యయందే అన్ని తత్వములు 
ఇమిడి యున్నందున దానిని గ్రహింవవచ్చును. కాని “ వంచవిగ్‌ంశ 
ఆత్మాభవతి' అను (శ్రుతిని బట్టి తత్వములు 24 అనియు, 25వది ఆత్మ 
అనియు, అదే తత్వాలీత మనియు భావింవవలెను. 


ఇక 36 తత్వముల వరిగణన మిట్లున్నది. శివ, శక్తి, నదాశివ, ఈశ్వర, 
శుద్ధవిద్యా, మాయా, కాల, కళా, విద్యా, నియత, రాగ, వురువష (ప్రకృతి, బుద్ధి, 
అహంకార, మనన్సు, త్వక్కు, చక్షు, శోత, జిహ్వా, ఘాణ, వాక్కు, పాణీ, 
పాద, పాయువు, ఉవన్ధ, శబ్ద, న్పర్శ, రూవ, రన, గంధ, ఆకాశ, వాయు, తేజ, 
జల, వ సధ్వీతత్వములు 36. 


సత్యము : త్రికాలా బాధ్యమైనది అనగా అన్ని కాలములలో మారనిది 
నత్యము. అబీ నత్యమును తొలువునది బుతము లేక నాదము. “అదే ఆర్య: 
చిద్రూపము : విమర్శాత్మకమగు చైతన్యము లేక జ్ఞానశక్తి. అనగా 


ఆత్మ వదార్థమును తెలియజేయు నదియు, చిత్తమును విన్తరింవేజేయు నదియు 
అయిన శక్తి లేక సామర్థ్యము. ws 


2 విశ్వవేదన 


అధ్వలు : అధ్వ మనగా త్రోవయని సామాన్యార్థము. తనను తానెజీగి 
సాయుజ్యరూవ మయిన కైవల్యమును చేరుటకు చేర్చుటకు మార్గమని 
నంకేతార్థము. అధ్వములు ఆజు కనుక వీనిని వడధ్వలందురు. శైవ శాక్తేయ 
సాంప్రదాయక గ్రంథములలో వీని కెక్కువ ప్రాధాన్యము గలదు. వీనిలో వర్ణ, 
వద, మంత్రాధ్వ లనునవి (విమర్భాంశములు) శబ్ద నంబంధములు కాగా, కళా, 
తత్వ, భువనాధ్వలు ((ప్రకాశాంశలు) అర నంబంధములుగా చెవ్పబడినవి. 
మానవ దేవామున బొటనవ్రేలునందు కళాధ్వము, లింగమున తత్వాధ్వము, 
బొడ్డున భువనాధ్వము వృాదయమున వర్ణాధ్వము, నుదుట వదాధ్వము, 
తలయందు మంత్రాధ్వము కలవు. 


కళలు : వ్యష్టిగ కాని, నమష్టిగ కాని, వ్యక్తమయిన శక్తికి కళ యని 
నంకేతము. ఇందు ప్రధానమైనవి ఐదు. 1. శాంత్యలీతము (ఆకాశశక్తి, 
2,ళాంతి (వాయుశక్తి, 3. విద్యా (తేజశ్ళ్శక్తి, 4. వ్రతిష్టా (ఆవశ్శ్ళక్తి), 
5.నివృత్తి (వృథ్వీశక్తి. ఇవన్నియు నాదము నుండి కలిగినవే. ఇవి గాక 
ఇంకను అనేక కళలున్నవి. శాక్ష తంత్రములు 94 కళలను వ్రస్తావించినవి. 


భువనములు : ఈ వదమునకు లోకములని అర్థము. ఒక్కొక్క 
తత్త్వమున కొన్ని భువనముల చొవ్వున మొత్తము 224 భువనములు వ్రత్యేక 
నామములతో వరిగణింవబడినవి. శ్రీ సీతారామాంజనేయ నంవాదము, 
నర్‌జాన్‌ ఉడ్రోఫ్‌గారి “GARLAND OF LETTERS” గ్రంథములలో వీని 
ప్రస్తావన గలదు. జిజ్ఞానువులు చూడవచ్చును. 


శ్రీమాతృసా[మాజ్యము: జగన్మాతయైన వరమేశ్వరియొక్క కార్య 
స్థానము = చేతనాచేతనమైన నృష్టి నర్వము. ఆమె “విశ్వేశ్వరి - విశ్వరూవ 
- విశ్వభమణకారిణి - విశ్వగ్రాన కూడ. (లలితా నవాన్రనామ స్తోత్రము). 


ఉ|| 4వ్యుని వ బిందు నముద్వ్వాల నాదమునందు లీనమై, 
యిమ్ము ౧ దత్సాళా విభీవమెంచి, (వోలాంతత్‌ నాదరించి మో 
దమ్యున నిల్ఫీ, శబ యయ తత్తుదమున్‌ దరినీంచి న్వష్లే న 
రూము తదీయ కార్యాముగ భావన నేయదు కావ్యనంగతెన్‌ || 2 
కొలుత 'ఓం అని (ప్రణవమును ఉచ్చరించి, అందలి అ+ఉ+మ 
వరములతో బిందువు చేరుటవలన నాదమునందు కరగిపోయి, అందలి 


కళానంవదను న్పష్టముగ గణించి, (వశాంతతను పాటించి, ఆనందమున నిలిచి, 
 నాదమయమైన _బవ్మా తత్వమును దర్శించి, ఈ నృషి నకలము ఆ 


శబ్బబ్రవ్మముయొక్క కార్యముగా, కావ్యరచన కారంభించెడి ఈ నమయమున 
భావించెదను. క్ట 


పరబవ్మోత్మకము అయిన ప్రకాశ విమర్శలు రెండును న్పష్టముగ 
తోచుటకు [ప్రారంభమయిన స్థితియే నాదము. కావ్యారంభమున 
నాదబవ్మామగు ఓంకారమును న్మరించుట ఆర్ష నంపదాయము. 


అకార, ఉకార, మకారములును, బిందువు, నాదము, కళ- ఈ యాజణును 
ఆనందమయిన వరమకశాంతిగా పరిణమించిన రూవము ఓంకారము. ఇది 
బ్రవ్మామునకు వాచకము కనుక బవ్మామే. 


ఓంకార శబ్దము “అవ-రక్షణే” అను ధాతువునుండి నిష్పన్న మైనది. 
“అవతే షి షి లోవశ్చ” (1 - 141) అను బౌణాదిక నూత్రమువలన 'మన్‌' 
ప్రత్యయమును విధించి, జ్వర త్వర స్రవ్య విమవా మువధాయాశ్చ' (పాణిని 
6420) అను నూత్రముచే 'ఊళో చేసి గుణము (ఓకారము) చేయగా 
'ఓమ్‌' అయినదని పెద్దలు చెవుపచున్నారు. “అకార, ఉకార, మకార ఇతి 
తానేకధా నమభరత్తదేతదోమ్‌.' అని (కుతి. 


“ఓమిత్యే తరం వరం(ఐబవ్యూ/ తదేవోపాని తవ్యం' తారసారోననివత్‌ 
“ఓమితి బిన్యూ! ఓమి తీదం నర్చుం |” - యవార్వేదారన్యో 


“ఓమితి బ్రవ్మా! ఓమితీదగ్‌ం నర్వం। ఓమిత్యేత దనుకృతి వాన్మవా 
ఆప్యోశ్రావయేత్యాః శ్రావయన్తి | ....” - తైత్తిరీయ శిక్షావల్లి (9. అనువాకం) 


. “ఓమిత్యేత దక్షర .మిదగ్‌ం నర్వం తస్కోవ వ్యాఖ్యానం, భూతం 
భవద్భవివ్యదితి నర్వమోంకార ఏవ! యచ్చాన్య త్రికాలాతీతం తదపో్యంకార 
ఏవ |" - మాండూక్కోవనిషన్మంత్రము. 


ఓంకారమే బ్రవ్మాము. ఈ వదార్థము లన్నియు, ఆ ఓంకారము యొక్క 


'న్పష్టీకరణమే. భూత భవిమ్య ద్వర్తమానములును, అంతకుమించిన దేదైన 
ఉన్నచో అదియును, ఓంకారమే అని తాత్పర్యము. 


ఓంకారమును ప్రణవము, |వ్రళయము, ధ్రువము, తారము, విమ్దవు, 
బ్రవ్మావ్రకాశము, మవోదేవుడని కూడ పిలచెదరు. “ఓంకారః |ప్రళయః ప్రణవః 
తారః విమ్ణః బ్రవ్మావ్రకాశః మవోదేవః ఇత్యాది వదానాం అక్షరమేవార్థ ఇతి 
యోగోదర్శితః |” = క భూ దీనినే వరానాద 


“4 " విశ్శవేదన 


మందురు. ఈ వరానాదము నుండియే నృష్టి ప్రారంభమగుటవలన, అది నృష్టికీ 
మూలము. 


నాదము : వూర్తిగా ఉచ్చరించుటకు శక్యము కాని నిత్య న్వరూవము. 
లేక ఓంకార ఉచ్చారణానంతరము  కలిసిపోయెడి నూక్ష్మతరమైన 
శబ్దప్రవావాము. దీనినే అర్థమా(త్ర అనియు చెవు్వుచుందురు. “ కనే 
నిత్యా న్వనిర్వాచ్య వదాత్మీకా॥ " _- వరావా వురాణం 


(వణవమందలి అకారము ఉకారమందును, ఉకారము మకారమందును, 
మకారము బిందు వనబడు అనునాసిక ధ్వనియందును, బిందువు శక్తిసారమైన 
నాదము లేక నందన (Vibration) యందును, ఈ నాదము కూడ 
చైతన్యముగా వ్యక్తమయిన  కళయందును, కలిసిపోయి, తుదకు 
ఆనందరూవమున వరమశాంతిగా ఏర్పడును కనుక, ఈ ఏడింటిని ఓంకారము 
యొక్క నప్పాంగములని చెవు ఎదురు. 


వీందువు : నగుణబన్మామే. నామ రూవములు దిందువుతో ఆగిపోగా 
నాదము మాత్రము నాదముగనే మిగిలియుండును. “నాదరూపా - నామరూవ 
వివర్ణితా' అనెడి నామముల ఆంతర్మమిదియే. 


ఓంకారాకృతిని పొందిన అ + ఊఉ + మ వర్ణములు, న్ఫూల నూక్ష్మ 
కారణ దేవాములను, ఆ దేవోభిమాను లయిన విశ్వ, తైజన, ప్రాజ్ఞ లనబడు 
జీవులను బ్రవ్మా విమ రుద్రులను తెలువుచున్నవి. బృవాత్ప్వరాశరన్మృతి 
ఓంకార మింకను అనేక |క్రివుటులకు నంకేతమగుట తెలువుచున్నది. 
వివరణకిచట అవకాశము లేదు. 


శా ఆద్యంబెనది, దోశ కాల (సజ మర్యాదా వివహీనంబ్నునై 

 .. బోధ్యంబైనది న్యూ మవ్యయమ్మువై వూళ్లం వవూర్రంబుగా 
బోద్యంబైనది, జ్ఞాననుందలో తను న్లూర్తిన్‌ విళివ్రంబ్నువై 

వేద్యంబైనటి (వ్యా ళక్తే, నను నావోళించి బోదంచుతన్‌ ॥ 3 


మొట్టమొదటిదియు, దేశము కాలము గుణము అనెడి వాద్దులు లేక 
తెలియదగినదియు, నూక్ష్మమైనదియు, నళింవనిదియు, తెలిసిన వారికి 
వూర్ణముగను, _ తెలియని వారికి అవూర్ణముగను, ఆశ్చర్యమును 
కలిగించునదియు, జ్ఞానమనెడి అందమైన దేవాముతో విశిష్టముగా తెలియ 
దగినదియు అగు వాగ్రూపిజియైన బవ్మాశక్తీ (నరన్వతి) నాలో చేరి, నన్ను 
'చక్కగా నడిపించును గాక! 


నూక్ష్మముగ మొదట వ్యక్తమయిన నాదము, శబ్దమై, వదార్థ రూవముల 
దాల్చినది. దానివలన [వ్రవంచ మేర్చ్పడినది. కనుక అది అద్యము. ఆత్మయే 
నాదబవ్మాము ఓంకారము లేక నరన్వతీ పరావకృతి. 


“నిత్యోనిత్యానాం” - కఠోవనిషత్‌ (5-13) “నిత్యం విభుం నర్వగతం 
నునూక్ష్మం” - ముండకోవనిషత్‌, “ నత్యం జ్ఞాన మనంతం బవ్మా" - 
కైత్తిరియోవనివత్‌, “నర్వం హ్యేతద్రువ్మా” అని శ్రుతులు వచించుచుండుట 
వలన ఆత్మయే నత్యము, నిత్యము, జ్ఞానము, అనంతము, వరివూర్ణము. 
అందువలన అది విడువ తగినది కాని, వుచ్చుకో దగినది కాని కాదు. 
“నాత్మాత్యాజ్యో నచాదేయః” వేదాంతవంచదళశి. - “న్న్వవకాశం జ్ఞానం, 
నర్వవ్రకాశకం జ్ఞానం, నిరావరణ చిన్మాత్రం జ్ఞానం, అనాద్యంతం 
నిరంతరవృత్తి వృత్తి సాక్షి చైతన్య మేవ జ్ఞానం” - శ్రుతి 


చం న్వారములు తంల వద్ధుమున వ్యాంవినముల్‌ వ్యొూదభూద్యూదో భ్రతు 
న్సారనివి వృతో భాగముల, క్రాయను వోయను నాజ్షయందు ద 
త్రరమ నవోన్ర వ్యతమున వూ నముబ్ధాయముల్‌ నృులింవ వా 
'క్లురిణతి కాద్యాయైన శివకామము గొల్బెదద్వాదళాంతమయున్‌॥ 4 


మన మివ్వుడు చూచెడి వర్ణము లేర్పడక వూర్వము, వానికి 
తొలిరూవములయిన అక్షరములు ధ్వనుల రూవమున మన శరీరమందలి వివిధ 
భాగములలో వుట్టి క్రమముగా (వ్రన్ఫుటమయినవి. వీనికి మాతృకా వరములని 
నంకేతము. ర్‌ 


ఇందు అచ్చులు కంళమందలి విశుద పద్మమందును, వాల్లులు 
వృదయమునుండి దిగువ గల అనావాత, మజిపూర స్వాధిషాన, మూలాధార 
వద్మవత్రములందును, మజీయు భూమధ్యమందలి అజయందును, మటల 
అన్ని వర్ణములు అనేక అవృత్తులుగా నవాన్రదళకమల వత్రములందును, 
తొలుత న్ఫురించి, వాక్కుగా వరిణతి చెంది, వ్యక్తమగుటకు కారణయిన 
ద్వాదశాంతమందలి కివకామమును - శివుని ఇచ్భారూవ శకిని - 
న్తుతించెదను. జ 


ద్వాదశాంత మనగా వండ్రెండు చక్రముల కావలిది - నిరుణ వరబవ్మా 
b's NM of 3 ౧ 
స్థానము. మూలాధార, స్వాధిష్టాన, మణివూర, అనావాత, విశుద్ధ, ఆజాచక్రము 
శా 


రాజును, భ్రూమధ్యము నుండి నవాస్రార వర్యంతము గల ఇందు (తెరేందు), 


6 విశ్వవేదన 


రోధీని, నాద, నాదాంత, నమనా, ఉన్మని అనెడి నూక్ష్మ చక్రము లాటును,. 
వీనికి ఆవల నుండునది వరబవ్మా స్థానము. అదే నవాస్రారము. 


_ద్వాదళాంతం లలాటోర్ల “0 తపొలోరావనానళ౫। 
ద్వ్యాండు లోల్వం శిలోదోకాల్‌ వరంవ్యోను (వక్తీ్లితమ్‌ ॥ 
- చిద్దగన చంద్రికా 


లలాటమునకు ఎగువగా, కపాలముయొక్క "పైభాగము వాద్దుగా 
రెండంగుళముల వణకు వ్యాపించియున్న స్థానము ద్వాదశాంతము. దీనినే 
వరమవో్శ([మము అని కూడ చెవ్పుదురు. (బవ్మారంధ్రమునకు దిగువ 
భాగమున దీనిని గుర్తింవనగును. ఇచట గల జ్యోత్స్నా మండలమే (వకాశ 
బిందువు. 


మూలాధారమునకు దిగువగా రక్ష వర్ణముగల అధన్సవా స్రదళ 
వద్మమునకు కులవద్మమని నంకేతము. ఈ వద్మము, దీని "పైభాగమున ఉండెడి 
షడ్డల వద్మము, మూలాధార, స్వాధిష్టాన, మణీవూరు అనావాత, విశుద్ధ 
వద్మములును, లంబికాగ్రమున (కొండనాలుక చివర) అష్షదళవద్మము, ఆజ్ఞా, 
త్రికోణాత్మక చక్రము, శుక్ల నవాస్రారము, దాని కర్ణికట్టైన అకులవద్మము - 
ఈ ద్వాదశ కమలములకు ఆవల ఉండునది ద్వాదశాంతమని కొందజి మతము. 
పోప్తినను [బవ్మారంధ్రమునకు లోవైవున, అనగా నవాస్రారమనియే భావము. 


నూక్ష్మ చక్రముల విషయమున బిందువు, అర్గేందువు, రోధిని, నాదము, 
నాదాంతము, శక్తి, వ్యాపిక, నమనా, ఉన్మనా అని భ్రూమధ్యము నుండి 
నూక్ష్మ చక్రములను తొమ్మిదిగా పేర్కొని, వీనితో శ్రీచక్రమందలి భూరాది 
బింద్వంతముగల నవచక్రములకు సామరన్యము చెప్పియున్నారు. 


“నవాస్రుదళ వద్మస్తా - నర్వవర్గోవ శోభితా" (ల.న.న్సా 


ఆధారే ల నాట వ్యూదయ న౮నిన్తో తాలు మూలే లలాజే 

డ్వేవ్యత్రే షోడకారే ద్వాదళ దళదలేే ద్వాదళార్లే వతు వే 

వానాన్హ బాలమధ్యే డఫ ఈత నపాత్తో క౦లమూలే న్వురాధాం 

వాం - శం తత్వారయ్లాోం నకోల దల యతం వ్ఞడాపొం నమామి] స్‌ 
ఇది అన్తర్మాతృకాధ్యానం 


ఈ శోక భావమును వద్యతాత్పర్యమున చూచునది. 


7 విశ్వవేదన 


చం|. తినియెడి శ్రీ గనులకు, గన్పడ శోనెజ్‌ శీ వెల్లుకున్‌ 
ఎవినియెజి ౪కే వీనులకు, విన్చుడ జోనెడి శక్తే నింగికీక్‌ 
మయనియెడి ౪కే జీవులకు, మన్సాడీ శక్తే దర్శితి కిచ్చి, ము 
ము శయము శర్రేయంతులుగ నాద్భొతి (టోబాడి og గొల్పెదన్‌ || ల్‌ 


చూచెడి శక్తిని కన్నులకు, చూపించెడి శక్తిని వెలుగునకు, వినియెడి శక్తిని 
చెవులకు, వినిపించెడి శక్తిని ఆకాశమునకు, జీవించు శక్తిని జీవులకు 
జీవింవజేయు శక్తిని నర్వాధారయైన వృథివికి ఇచ్చి, మమ్ము నిరంతరము 
శక్తిమంతులుగా చేయుచున్న వరాశక్తిని సేవించెదను. 


వరబ్రవ్మామును గూర్చి కేనోవనివత్‌ (1-2)లో 


“ళోతన్య శ్రోత్రం మనసో మనోయద్‌ వాచోవా వాచం న ఉ ప్రాణన్య 
ప్రాణః | చక్టువశ్చక్షు రతిముచ్యధీరాః (పేత్యాస్మాలోకా దమృతా భవన్ని॥” 
అని వర్ణింవబడినది. చెవికి చెవియై, మనన్సుకు మనసై, వాక్కుకు వాక్కుగా, 
ప్రాణమునకు ప్రాణముగా, కంటికి కన్నుగా ఉండెడి వరబవ్మామును చూచు 
జీవులు ఈ లోకమున అమరు లగుదురని భావము. లింగ భేదములతో 
వరమేశ్వరుడని వరాశక్తియని చెవ్పబడినది ఒక్కకే అని గుర్తింవవలెను. అనలు 
శక్తి అనునది నిష్టియాత్మకమైన చైతన్యముయొక్క క్రియాత్మకత్వమే కదా! 
నిష్టియుడైనంతకాలము అచల |బ్రవ్మాము - క్రియోపేతుడైనవుడు చల లేక 
శబల బ్రవ్మామగును. వరమేశ్వరి “మవోనత్వ - మవోశక్తి - నర్వశక్తిమయి" 
-—(ల.న.నా). 


ఉ॥ నత్యయు నోకమున్‌ వరమసౌొఖ్యయు కేవల మాత యావము 
న్షిత్థాయు స్వ్యోయూతమును నిల్దులమున్‌ (తిగుణాతి రీత్తమున్‌ 
ట్రత్యాయమున్‌ న్వాభావమును బ్రవ్మూయునౌ గుడ పాదరళ్టు సాం 
గత్యాము మన్గానః (నృల్‌ కాంతుల నీనాడు భావ వీచికిల్‌ | 6 
నత్యమయినది, ఏకైక మయినది, అనగా మజొకటి లేనిది, శ్రవ్షతమ 
నుఖన్వరూవ మయినది, వరివూర్ణ మయినది, ఆత్మరూవ మయినది, నిత్యము 
జీవు లొనర్చు కర్మలకు సాక్షిగ నుండి, ఆణవ మాయిక కార్మిక మాలిన్యములు 
లేక నత్వ రజ న్తమో గుణములకు అతీతమైన జ్ఞానము లేక జ్ఞానహేతువైన 
బ్రహ్మ వదార్థమే శ్రీగురువు. (ఈ గురువుయొక్క అంశావతారములే 
లౌకికముగా మన నంస్కారముల బట్టి, మనల బోధించి నన్మార్గము చూవు 


8 విశ్వవేదన 


గురువులు). ఆ గురుదేవుని చరణ కిరణ నంయోగమువలన, నా మనన్సు 
నుండి పెల్లుబుకు కాంతి తరంగములు, భావములను వ్రనరింవ జేయును గాక! 


__ భారథీయ నంవ్రదాయమున గురుస్తాన మత్యున్నత మయినది. “గుకారో 
వ్యాంధకారస్యాత్‌ రుకార న నృన్నిరోధకః। అంధకార నిరోధత్వాత్‌ 
గురురిత్యభిధీయతే” ॥ గుకార మనగా చీకటి. రుకారము దానిని నిరోధించునది. 
చీకటిని తొలగించుటవలన గురువు అని అర్థము. “గురుస్సాక్షాత్పరబ్రవ్మా" 
గురువే వరబవ్ముము. “న గురోరధికం” గురువు కంటె అధికమైనది లేదు. 
“శ్రీగురు: వరమ కారణభూతాళ్ళక్తిః” భావనోవనివత్‌. అన్ని కార్యములకు 
కారణమైన శక్తియే శ్రీ గురువు. జీవులలో కదిలి, కదిలించు వరాశక్తియే గురువు. 


వరదేవత “గురుమూర్తిః - గురుమండల రూపిణీ” - (ల.న.నా,) 


మ॥ నమ్బుూ నర్జుజనాను కూలుడయి నత్తుంస్మారియై, (బవ్మూత 
త్లయునం బండి, మదీయ వుణ్యా ఖలటయై.. (టొవ్తీంచి, (విద్యా న్‌ 
ఢ్రముమై దోవ నొనంగి, నత్యా వభమున్‌ సారించి బోదించి నా 
(థమ వోశోనిన మత్పితన్‌ చుడుని నుబ్బారాయగనిన్‌ మొక్పెదన్‌ ॥ 7 


అందజీయెడ నమత్వము చూవుచు, సాధువై, (ప్రజలతో ఒద్దిక గలిగి, 
నాయకుడై, మంచి నంస్కారము గలిగి, బ్రవ్మావిద్యయందు మిక్కిలి శ్రమించి, * 
వరివక్వస్తితిని పొంది, నా వుణ్యభలముగా నాకు లభించి, శ్రీవిద్యను 
(శుభవ్రదమగు బ్రవ్మా విద్యను) కష్టవడకుండ బోధించి, నత్యమార్గమును 
ఆజచి, నన్ను నడిపించి, నా భ్రమను తొలగించిన నా తండ్రియు గురువు 
అయిన, శ్రీ అగన్త్యరాజు నుబ్బారాయునికి మైొక్కెదను. 


లౌకికముగ నా గురువైన పితృపాదులు శ్రీ అగన్త్యరాజు 
నుబ్బారాయుడు కేవలము అధ్యాత్మిక చింతనతో సాధు జీవితము గడపిన 
వాడు కాడు. ఆయన కర్మిష. దేశ స్వాతంత్యముకొజణకు నడచిన 
ఉద్యమములలో క్రియాశీలుడై, అనేక బాధ్యతాయుత వదవులను చేవట్టి, ప్రజల 
నడిపించిన నిస్సా్వార్థవరుడైన స్వాతంత్ర్య నమరయోధుడు. అట్లని ఎన్నడు 
ఆత్మసాధన కర్త వామును వీడ లేదు. వారు శ్రీవిద్యోపానకులు. 
అహింసావ్రతులు. భగవద్గీతా పారాయణ రతులు. జవ తవములు, 
దేవతార్చనము, వేద విహిత కర్మాచరణమందు అప్రమత్తులై యుండెడి వారు. 


స్ట విశ్వవేదన 


ఉ॥ తత్తు మెణుంగ్ర వేదములు బొభనముల్‌ విధివజ్‌ వలింవు (బ్ర 
_ వ్మూత్తము దొబ్బు న్యూత వళనాదు లొనర్సు గడవలోద వూ 
నత్తుమయు నాకిలించుకొన, (బాణముల గjయమించబి యాగ ని. 
త్యత్తయమునంటు నిల్వ వూదయాంతలో బోదోన (వాయ బూనితిన్‌ ॥ ఈ 


' గురున్లుతి పిమ్మట తన స్థితి యేమిటో, తా నెందు కీగ్రంథమును వ్రాయ 
నంకల్పించెనో వివరించుచు వ్రాసిన పద్యమిది. 


__ వరమాత్మ నంబంధమైన విజ్ఞానమును (తత్వమును) తెలిసికొన లేదు. 
దానిని గ్రహించుటకు ఉవకరించెడి బుగ్‌ యజు స్సామాధర్వవేదములగాని, 
నియమన గ్రంథములైన శాన్ర్రములగాని, క్రమవద్ధతిలో అధ్యయనము చేయ 
లేదు. బ్రవ్మా జిజ్ఞానతో కూడిన బ్రవ్మానూత్రముల వల్లెవేయ లేదు. గురూవదేశ 
మందలి వరివూర్ణతను గ్రహింవ . లేదు. ఉచ్చా్యన నిశ్శ్భానముల వద్ధతి 
(ప్రకారము అదువులో నిలిపి, యోగముయొక్క (జీవ బ్రహ్మైక్యము) 
నిత్యత్వములో నిలువ లేదు. కాని వాదయమం దనుభూతమైన చోదనవలన 
ప్రాయ దలచితిని, 


దర్శనములు : నిబంధన (గ్రంథములు లేక కాన్రములు. ఇవి ఆజు. 
తర్కము, వ్యాకరణము, ధర్మము, మోమాంన (కర్మవ్రతిపాదక కాన్తము), 
వైద్యము, జ్యౌతిషము, మజియు న్యాయ, వైశేషిక సాంఖ్యయోగ, వూర్వ మో 
మాంన, "ఉత్తర మోమాంన అనువానికి షడ్డర్శనములని “పేరు, 


యోగనిత్యత్వము = నిర్వికల్ప నమాధి. 


వద్యమందలి ప్రతి భావమును చతుర్ధి విభక్త్యంతముగ చెప్పికొ నిన 
గ్రంథావతరణ (ప్రయోజనము న్పష్టమగునని బక రనజ్ఞని అభిప్రాయము. 


ఉ॥ (వేరా మాత్ధులావ వలళిబీక్లోతమై, వరతళ్చు బోధనా 
_సాయ్యునై (జతి స్మృతి విచార్భామ్నన్తై శ్రుతి దూవ కావ్యమై 
చబాడుతళింబ్నునా నుగతి నాధనప్పై, యలరారుగాకో ౨ 
స్థారితమౌబు నా కవిత సకమై లపాయించు గావుతన్‌ ॥ 9 
ఇట్లు నాలో కలిగిన _పేరణము బుమల నంవ్రదాయము. నతిక్రమింవక, 
వరతత్వ బోధన యందు జడివాన వలె చూవట్టి, శ్రుతులందును న్మృతులందును 


విచారింవదగినద్దై, నుతి రూవమగు కావ్యమై, మనోజ్ఞమై, మోక్షసాధన 
మగుగాక! వ్రకాశితమైన నా కవిత చరితార్థమై ఆనందమును గూర్చుగాక! 


10 విశ్వవేదన 


: శ్రుతులు : తపోగరి మలైన మహర్షులు థార్టన నమాధియందు వినిన 
భగవద్వాణీయే శ్రుతి. శ్రుతులు “అపొరుషేయేములు. 


స్మృతులు ఏ శుతులకు మవార్షులిచ్చిన అర్థ వివరణలు వరంవరగా 
విని జ్ఞాపక నాపక ముంచుకొ నబడినవి, న్మ్మృతులు. (శుతుల వలె ఇవియును 
ప్రామాణేకములే. 


చం॥ రౌనరెవలాడు భావములు తాక్టలు చాచ్చి, యనో్ఞ బొంగిముల్‌ 
నివుణత జావ శఖయమయ నిడ్డల దివ్య రన్యవవాపొని 
నృదిత్‌ రనజ్ఞై మానన లన న్హువ నీరజ వోన రేల్లులె 
వివుల ఠినిత్వ మాదుడలు వీనుల విందొనగూడ్డు గావుతన్‌ ॥ 10 


ముడిచికొనిన జెక్కలను చాచుట ద్వారా నద్దు చేయుచు, భావ 
వివాంగములు నుందరములైన విన్యానముతో, తమ నేర్పును వ్రదర్శింవగా, 
శబ్దమయము నిర్మలము అయిన ఆ అమర నుధారన (వవాహిని యందు స్నాన 
మొనర్చిన రనజ్ఞుల మాననములనెడి క్రొందామరల నవ్వు వలె విస్తారమైన 
కవిత్వపు “తీతుందహాపు వీనులకు విందొన గూర్చును గాక! 


భావములు వులుగుల వలె జిక్కలు చాచి (విన్తరించి) ఒకపు డు 
నూటిగను (నిటారుగ),  మజొకవ్వుడు ఆలోచనా _ స్ఫోరకముగను 
(ఏటవాలుగా) బవు భంగిమలలో, యధోచితముగ (వ్రకటితములు కాగా, 
శబ్బములతో కూడి వవిత్రమైన ఆ అమృతానంద (వవావామున (వరతత్వమును 
దెలువునది కనుక అమృతము, ఆనందము కూడ) మునిగిన రనబ్లాల 
మనన్సులు వికసించిన వద్మము లగునని ఆకాంక్షీంవబడినది. 


చం॥ అబల మళ మవ్యయ మనంత మనాది యనన్యానామ్యమున్‌ 
యబచిరయము కాంత్తలీత మనిడుద్రము నిర్జ్వి వయిళ గమ్యుయున్‌ 
(వభురము ద్వాంత నంగశిత విలా వరినిథ్ల బిళివ్ల మెలొడం 
(ట్రచుంతమయ్యా నొక్ళటీ వరాత్సలమైనది నృష్టమూలద్దైా 11 
చలింవనిది, నిశ్శబ్దమైనది, నశింవనిది, తుది మొదలు లేనిది, మజియొక 
దానితో పోల్చరానిది, ఒప్పిదమైనది, శాంతి నతిక్రమించి యుండునది, 
అడ్డగింవరానిది, ఇంద్రియాతీత స్థితియందు మాత్రమే చేర దగినది, విరివియైనది, 
చీకటి వెలుగులు కలిసియుండుట వలన విశిష్టమైనది, శ్రష్టముల కెల్ల మిక్కిలి 
శ్రేష్టమైనది, ఒకటి అన్ని యెడల వ్యాపించి న్ఫష్టికి మూలమై యుండినది. 


అది ఆత్మ, పట మిక్కిలి నూక్ష్మ మైన శుద్ధ చైతన్యము. 
“ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీ నాన్యత్కించనమివత్‌' - బుగ్వేదము. 
నృష్టికి పూర్వము ఆత్మ ఒక్క కే యుండెను, మజియొకటి లేదని భావము. ఆ 
ఆత్మ జ 


“అశబ్ద మన్పర్శ మరూప మవ్యయం తథా రనం నిత్య మగంధ 
వచ్చయత్‌ అనాద్యనంతం మహతః వరం (ధువం ....” కరోవనివత్‌ (3-15) 
శబ్ద న్పర్శ్భ రూవ రన గంధములు లేనిది, శాశ్వతమైనది, ఆద్యంతములు లేనిది, 
మవాత్తుకంట అతీతమైనది, ఎట్టి వికారములు లేనిదని భావము. అది నిర్గుణ 
వరబ్రవ్మాము లేక వరతత్వము లేక అచల బ్రవ్మాము. అది నాదమై నాదబవ్మా 
మనియు, శబ్దమై శబ్ద (బవ్మా మనియు, కదలుచు శబల బవ్మా మనియు. 
పిలువబడుచున్నది. శబ్ద బ్రవ్మామునుండియే నృష్టి [ప్రారంభ మయినది. 


ధ్వాంత సంశ్రిత విభా పరినిష్ట' నిశిష్టము - చీకటిచే ఆశ్రయింవబడిన 
వెలుగుయొక్క ఉనికేవలన విశ్‌ష్టమైది: అనగా చీకటి వెలుగులు రెండును 
ఏకకాలమున ఉండినట్టిది (ఊవ్యాము) మవామాయయమైన మూల వకృతిచే 
ఆవరింవబడి యుండినదని భావింవబడినది. ఈ విషయమున “ప్రకృతిం 
వురుషం బైవ విద్ధ్యనాదీ ఉభావపి” ధ్రకృతి వురుమ లిరువురు అది లేని 
వారే అని “భగవద్గిత (13 - 20) వలుకుచున్నది. ఇంకను బుగ్వేదాంతర్గత 
నానదీయ నూక్త " వవచనమును బట్టి కూడ ఇది న్పష్ట మగుచున్నది. 


“నా నదానీ న్నో* నదానీ త్రదానీం 
నాంనీదోజో నో వ్యోమావరోయల్‌ 
తీ మావదీవః తువొకిన్య శల 
న్షుంభీ? కీమానీ దవానం గబీలక్‌ || 


న Sars రానీ దధమృతం న తైః 
న రాత్యా అన్నా అనీ (త్ఫ్పకోతః . 
ఆనీ దవాతం న్వాదయా తదేకం 
తనూ ద్దాన్య న్నవరః తంచనాన ॥ 


తమ ఆనీ త్రనుసా గూడ మో 
(వతేతం నలిలం నత్తుమా ఇదం 
తుచ్చేనాబ్లు వీపాతం యదానీత్‌ 
తవన న్తన్ఫుపానాతి శాయతాకిమ్‌ | ” 


2 విశ్వవేదన 


అది నత్తు కాదు, అనత్తు కూడ కాదు. అవుుడు రజన్సు లేదు, 
వ్యోమమును లేదు. అవరించునదేది? శుభదమైన అంభన్సు ఎక్కడ ఉన్నది? 
అంతయు చొరరానిది, ఎలుక వడనిది. మృత్యువు లేదు. అమృతము లేదు. 


రాత్రి లేదు. వగలు లేదు. న్వశక్తితో గాలి కూడ న్ఫురింవదు. అందువలన 
వేరైన దేదియు లేదు. 


తొలుత చీకటే ఉండినది. చీకటియందు తెలియబడక బ్రవ్మము 
నత్వరూవమున ఉండెను. అది మాయచే అవరింవబడి ఉండెను. అందుండి 


జ్ఞానమయమగు విలక్షణ శక్తి తోచినది. అని న్గూలముగ పై నూక్తము యొక్క 
భావము. 


న్వధయా = స్వీయమగు శక్తి ; ఆభువు = 1. జలము, 2. బ్రహ్మము 
తుచ్చము = మాయ, తవన్సు = జానమయమైన విలక్షణ శక్తీ 


ఉ॥ (శ్రీతర తత్తుమయ్య నది బిత్సుఖము న్విడనాడి, బీవుడ 
(పాళ్ళత లీలలం దవిల్సి (వజ దొజంగ నుపాధి దాల్చి, తా 
నోడ్‌ శుండెనో యెయిగ్‌ కెంతయ నద్భుత' దృ ళాజాతముల్‌ 
నేతుజు నర్జుము న్మాజచా జీత్తయు కనుల తప్పుగించుబున్‌ 12 


అది శుభమును గూర్చు తత్వమైనను, చిద్రూవమగు ఆనందమును వదలి, 
జీవుడై ప్రకృతితో |క్రీడించుచు, వ్రజ్ఞ నశింవగా, శరీరమును దాల్చి, తానెచట 
నుండునది కూడ తెలియక, ఆశ్చర్యమును గొలువు అందచందములను 
వీక్షించుచు, నర్వమును మజచి, మనన్సును కన్నుల కధీనము చేసెను. అనగా 
చిత్తమును ఇంద్రియాయత్తము చేసి వానివెంట వరుగిడజొచ్చెను. 


“జీవో బ్రహ్మైవ న వరః” “నహి జీవో నామ కశ్చిత్‌ న్వతంత్రః వదార్థః" 
జీవుడు బ్రవ్మామే = - ఇతరుడు కాడు. జీవుడను పేరుగల దెందును న్వతం౦త్ర 
వదార్థము కాదు అని భావము. 


ఇది జీవుని స్థితి - అవిద్య కారణముగా భేద భావమును పొందిన 
ఆత్మస్థిలి. ఈ స్థితియందు జీవుని భావము లెన్ని విధముల ప్రనరించునో 
తెలువు యత్నము క్రీంది పద్యములలో కొంత వ్యక్తము చేయబడినది. 


“చాతన్యం యదభివ్తానం లింగ దోవాళ్ళ్లు యః వునః 
బిచ్హాయ లింగాదేవొన్లా తత్ఫుంగో బీవ ఉబ్యూతో ॥| = (బీతి 


చైతన్యము, దానియందు కల్పింవబడిన లింగ (నూక్ష్మ) దేవాము, 
దానియందు ప్రతివించించిన “చిత్తు యొక్క ప్రతిబింబము (చిదాభాన్సు, 
అన్నియు చేరి జీవుడగును. జీవుడు అన్నతంత్రుడు. ప్రాణధారణమువలన 
జీవత్వము కలుగుచున్నది. జీవుడు ‘సాకీ యొక్క ప్రతిబింబమే యని 
తెలియవలెను. 


చిత్తమునకు మనన్సునకు నూక్ష్మ భేదమున్నను ఇచ్చట 'చిత్తము' 
మనన్సునకు వర్యాయముగ (ప్రయోగింవబడినది. 


ఉ॥ ఈ నబరాబలిం బఖిల మే వరతత్తూ గతంబొ! విట్టు ది 
_ “న్యానము నర్జు మే నగుణ నాదో వినోదము! తారికావళి 
.భానీలో చూన్య మే (కృతి భావ వికానమొగ్‌ అత్య నంన్రియా 
వానీల్‌ నష్ట కల్పన వవ్తన మే వంవ్తనం భళే 13 


ఈ కదలెడి జీవులు, కదలని వన్తువులు అన్నియు ఏ వరతత్వము 
నాధారము చేసికొని నిలిచియున్నవో! ఈ విశ్వమంతయు గుణయుతమైన ఏ 
నాదముయొక్క వినోద ఫలితమో! చుక్కలతో చక్కగా మెరిసెడి ఆకాశము 
ఏ ప్రకృతియొక్క భావవికానమో! ఆత్మ నంస్కారమువలన వకాళించెడి నృష్టి 
కల్పన ఏ మార్పువలన కలిగినదో! 


ప్రకృతి భావము = ప్రకృతియొక్క తలంవు. వరివర్తనము 
వన్తువులలో క్రమముగా కలిగెడి నవాజమగు మార్పు ; వివర్తనము = 
న్వరూపమునకు వోని కలుగకుండ మణియొక వన్తువుగ చూవట్టుట. త్రాడు 
పాముగ తోచుట వంటిది. 


|| 


నృష్టికారిణియైన శక్తి రూపముతో కాని రూవము లేక కాని తోవ 
వచ్చును. ఈ శక్తినే సాంఖ్యులు (ప్రకృతి అనియు, వేదాంతులు అవిద్య అనియు, 
వైయాకరణులు శబ్ద శ్రక్రి అనియు, శివులు శివశక్తి అనియు, వైష్ణవులు విష్ణుమాయ 
అనియు, శాక్తులు మవిమాయ అనియు, పౌరాణికులు దేవి అనియు 
వలుకుచుందురు. 


శా| ఈ న్ట(తములున్‌ (గవోమ్ములును నూర్యోంద్వాది గోళంబు లా 
ద్దానం దోబు? తదాద్యాళక్త్‌ యెదియో? త్నదూవో వెట్టుండునో? 
(పాణం దోోడ నుండి వచ్చి, యిట జోరం బోవునో? ఇంతకీ 
వాసన్‌ న సి వలు. తళ్తూ మెదియో? మిధథ్యాజగ౧౦ బేమిటో! 14 


విశ్వవేదన 


౪. ఈ నక్షత్రములు నూర్యుడు. చంద్రుడు మున్నగు గ్రవాములు దేనిని 
" ఆధారము చేసికొని నిలిచియున్నవో? వీనికి కారణమైన శక్తీ యేదో? ఆ శక్తి 
న్వరూవమెట్టీదో? ప్రాణ మెక్కడి నుండి వచ్చుచున్నదో ? తిరిగి యెక్కడికి 
పోవుచున్నదో? ఇంతకు ఈ దేవామున “నేను అని వ్యవవారించెడి 
తత్వమేమిటో? మిథ్యగా తోచెడి ఈ జగ మేమిటి? 


జిజ్ఞాసావరుల కిట్టి నంశయములు కలుగుట అనవాజము కాదు. 


మ 26 బైతన్య మనేక డావములుగా న్యోవ్తమై నిల్బెనా? 
ఒకో ళోభింటు నలోంతరాళమున దా నుత్ఫారితంబయ్యినా? 
జత వ్యోతిన్సు మవోద్దాఖానీయయి ఎవిళ్యోదంచితం బయ్యినా? 
జకోనే ల్మక్ర్రామగూల్చి నర్చ్జుము నముద్యోగింబు నబ్లొవ్పెడన్‌॥ 15 
ఒక్కటే అయిన చైతన్యము అనేక రూవములుగా పైకుబికి వచ్చినదా? 
ఒకటైన శబ్దము (ఓంకారము లేక శబ బ బ్రవ్మాము) ఆకాశమంతయు నిండునట్లు 


రూవమును దాల్చెనా? ఏకౌైకమైన వెలుగు విశ్వము నాక్రమించినదా? ఒకానొక 
లక్ష్యసాధనకొజకు అన్నియు వని చేయుచున్నట్లు తోచుచున్నది. 


శా| వదో ళీ యదృుళ్ళు యావమున దా నీ విళ్లరోళందులం 
(ాదుర్భావము నెంది, నందనములన్‌ ఖానీంచుబున్లుట్లు, న 
మ్మూదం బొవ్ప తదీయ ([వేరీణమునన్‌ భూతాది వళీంబులున్‌ 
పాదుల్‌ దవ్చుతో నంబరించునకుు మద్భావంబు ఘోవీంపెడిన్‌!॥ 16 


కనిపింవని శక్తి యేదో తన కొజుకే ఈ విశ్వ గోళములుగా ఆవిర్భవించి 
న్పందనములతో |వ్రకాశించుచున్న దనియు, అట్లే ఏదో తెలియని (పేరణము 
వలన నర్వ భూతములు తమ తమ స్థానములనుండి తప్పిపోక, నియమమును 
వీడక, అవిరామముగా తిరుగుచున్న వనియు నా అంతరాత్మ 
ఘోషించుచున్నది. 


ఆ విడదీయరాని కారణము వరాశక్తి లేక వరమాత్మ. “అ(వతర్క్య 
మనిగ్దేశ్య wile తన్యకా చిత్స్వత స్సిద్ధా శక్తీ మాయేతి 
వినృతాః ॥" -- దేవీగిత (1-3). ఆ శక్తి తర్కింవ వీలుకానిది, నిర్దేశింవ 
అలవికానిది, ఉవమింవ కుదురనిది. అది అనామయమైనది. చీత్తుకు 
న్వతస్సిద్ధమయినది. అదే మాయ. మాయ వలననే భేదభావము Po 


“lt can be many things simultaneously, have 
many co-ordinated movements which to the finite 
reason may seem contradictory. 11 is one but 
innumerably manifold, infinately plastic, inexhaustibly 
adoptable”. - Arabindo 


అది ఏక కాలమున అనేకములుగా ఉండగలదు. వరిమిత చిత్తమునకు 
వరన్సర విరుద్ధములుగా తోచినను, అనేక నమానస్త్థాయి గమనములు గలిగి, 
ఒకటే తయా ను అనంఖ్యాకమై, అనంతముగ రూపాంతరముల చెందుచు, 
అశేషముగ ఆనుకూల్యతను గలిగి యుండునని అరవిందయోగి ప్రవచనము. 


ఈ కనిపించని శక్తినే శాస్త్రజ్ఞులు విశ్వశక్తి (00810 Energy) 
అనుచున్నారు. ఇదే జగత్తుకు మూలము కనుక, వరదేవత. శక్తికి (ప్రత్యేక 
రూవము లేనందున అన్ని రూపములు ఆమెవే. అ'ప్తే రూవరాహిత్యము కూడ 
అమెయే. 


శక్తి - “నృష్టి స్థితి నంవోరాదికం యేన శక్తతే తచ్చక్తిః" నృష్టి స్థి సితి 
నంవోరాది కార్యములు “దేనివలన జరుగుచున్నవో, ' అది శక్తీ అని అర్ధము" 


వరాశక్తి 'విశ్వరూవ - జగలీకంద - మిథ్యాజగ దధిష్టాన - నామరూవ 
వివర్ణిత - వంచకృత్యవరాయణ"” - (ల.న.నా,) 


మ॥ ఎట వక్రించిన నిందియార్థాములు ముందో నిల్చి వ్యామోవొవుం 
దిటేయం ఊావెడు ; లొకీకింబులును నంభావింవ దుర్లయ భం 
భుకునాలంబయ్బులా దురంతమయులుగా గెన్ఫుంబు, ఎ(్రాంతిదై 
జొటీలందాన జగత్తుభావ యెజుగిన్‌ సాధ్యంబు గాకుండెడిన్‌॥ 17 


ఎచ్చట చూచినను శబాది విషయములే ముందు ముందుగా కన్పించి, 
మోవాముయొక్క నేర్పును (అతిశయమును) చూవుచున్నవి. ఇక లోక 
వ్యవవోరాదులు తెలియరాని నంఘటనలను  ఊతగ గొని అనంతముగ 
తోచుచుండ, భాంతితో మిక్కిలి క్రిషమయిన (వవంచ న్వభావము నెలుగుటకు 
సాధ్యము కాకున్నది. 


ఐహిక విషయములు శారీరకానందములు ఆత్మజ్ఞానమును 
మజుగువజచి,. వివేకమునకు తాబీయవు. అవి జ్ఞానకిరణముల చారనీయవు 
కనుక విజ్ఞు డీ విషయమున జాగరూకత వహింవవేలెను. 


జటిలము = జడలు గలది, - మిక్కిలి క్లిష్ణమయినదని భావము. 


ఉ॥ ఎ దాబట్బులైన నౌలెడల వ్యొద్యూమ్నువై (మ్క్చోతి వోయక్తమై 
_ అదరిజీయ నవ్య మధురానుఖవ (వోనృతంబునౌబు న 
మ్మూాదము గూల్చు నివ్తుడమి ముద్దుల నైత మద్యన మను ఖా 
వోదయ మయ్యె నత్య వెదియో ౧నరాని యయోమయ నితిన్‌ ॥ 16 
ఏ దేమైనను, అంతట వృద్యముగ తోచుచు, వ్రకృతిచే నడువబడుచు, 
మనన్సును అకర్షించెడి (కొత్త కొత్త తీయని అనుభవముల కల్పించి, ఇవాము 
కూడ ఆదరణీయమై ఆనందమును గూర్చుచున్నది. ఇంకను ఈ భూమిపై 
వుట్టుట కూడ అద్భవ్షమే అను అభిప్రాయమును, అనక్తిని కలెగించుటచే, ఏది 
నత్యమో తెలియజాలని కఠినస్థితి నెలకొనినది. 


ఐహిళ నుఖములు నత్యానత్యముల తెలియనీయక జీవుని మభ్య పెట్టగా 
అతడు శరీరమే తా నను (భ్రాంతితో కొట్టు మిట్లాడునని భావము. 


చం॥ తొనబడు నీ (వవంచమును శాల్పనితం ఎను ఖెట్టు? కానిబో 
వినబడు నా (వంబో మదివోళ' దికిల్లు మనంగ జొల్లునే?! 
తినబడు దానియం దొజుగ్‌ కొను లకుం గనరాకి యేకతా 
జనిత మవొత్త్వ వూధమగు నత్య మొకండు వికాశ యమొందొడిన్‌। 19 


కనిపించు ఈ (వ్రవంచమును కేవలము కల్పిత మనలేము. అట్లని 
కనిపింవకున్నను, (శ్రుతి న్మృతి వురాణాదులలో వినబడిన బ్రవ్మావ్యావృతి 
అవివేకమువలన కలిగిన దన గలమా? ఈ కనిపించు విశ్వమందే 
అంతర్యామియై భౌతిక నేత్రములకు గోచరము గాక, ఏకకారూవమైన చైతన్య 
వికానమే (వరబవ్మామే) గోచరించుచున్నది. 


న్వవ్నమున తోచునవి న్వప్నాంతమున కాన రావు. కారణము 
న్వవ్నలోకము నత్యము కాదు కనుక. ఐనను న్వప్నావన్గ వణకు అవి నత్యములే 
కదా! అట్లే జాగ్రదవన్ధకు వరిమితమైన ఈ వ్రవంచము కూడ అనత్యమే. 
నత్యము శ్రుతి న్మృతులలో తెలువబడి ఉన్నది. అదే నామ రూవ రహితమైన 
వరా లేక వరాశక్తి. అది అద్వితీయము నర్వవ్యావ్రమై ఉన్నది. 


శా| తానై నడూము నర్చుమం దజగి యంతళ్టైక్తీ దూవంబునం 
(బాజాదుల్‌ నృ శళియించుబున్‌్‌ వినుము నాన్వాదించుచున్స్‌ గంధో బి 


17 | విశ్వవేదన 


జ్ఞానం బౌబున్ను చూబుబుం, bid tinds బోబు నో 
ద్దానిన్‌ దోని నమాశ్రయించి మది నిర్ధారుమి గావించెదన్‌! 20 


అంతట తానై, జీవులలో పరద (పేరేపించు అంతళ్ళక్తియై 
ప్రాణములను న్పృశించుచు, శబ్దముల వినుచు, రసాదుల రుచిచూచుచు, 
గంధాదుల ఆ(ఘాజించుచు, వన్తువుల వరికించుచు, నర్వము తానై ఉండుటే 
దాని రూపము. ఇ ట్లనేక రూవములతో న్ఫురించు ఆ శక్తిని దేని నాధారము 
చేసికొని నిర్ధారించి చెవ్పగలను? 


_వరబ్రవ్మాము లేక వరాశక్తి విచిత్ర మయినది. దానికి అన్నివైవుల చేతులు 
కాళ్ళు కండ్లు ముఖములు చెవులే. అది వ్యాపింవని చోటు లేదు. ఇంద్రియములు 
లేకున్నను ఇంద్రియ వ్యాపారముల ద్వారా ప్రకాశించును. జీవులలో 
అంతరాత్మయై వారు చేయు వనుల ద్వారా వ్యక్త మగుచుండును. 


“నడ్డతః పాణీ పాదం తత్పడ్డతోకీ శిరోముఖం 
నడ్డతో (జతిమల్లోకే నడ మావృత్య తిన్షతి | ” 
- శ్వేతాశ్వతరోవనిత్‌ (3-16) మజియు భగవద్గీత (13-14) 
“నర్హేోందియ డవాఖానం నర్వేందియ వివరైతం | 
క్రిం నర్చుబ్యోట్రైవ నిథణం గుణభోేక్ళ చ ॥ 
- భగవద్గీత (13-15) 
అది (వరమాత్మ) అంతటను చేతులు కాళ్ళు కన్నులు తలలు ముఖములు 
చెవులు కలిగి ప్రవంచము నావరించి యున్నది. ఆ వరాశక్తి ఇంద్రియ 


గుణములను ప్రకాశింవ చేయుచున్నను, ఇంద్రియములు లేక, నిర్లివమై (దేనిని 
అంటక), నమన్త్నమును భరించుచున్నది అని భావము. 


ఉ॥ అఆకితి లేని తత్పుమటి, ఆత్భతు లావ్వోయముల్‌ ధరించి తా 
నాతరవోం (బ్రవర్తిలును నందజ దృవ్మలదోయ ; దాని నో 
దోకొని వ్రమాల ఐలిచిత్రణ నేయదు మాతృమూర్తిగా; 
నా కమనీయ వా గ్వాలవ మావరిణందియి పొల్బు గావుతన్‌॥ 22 
ఆ తత్వమునకు ఆకారము లేదు. కనుక తమ తమ అభిరుచుల మేరకు 
మానవు లూహించిన విధమున ఆకృతుల ధరించి, వ్రవర్తించుచు, అందజిని 
నంతృవ్షుల జేయుచుండును. అట్టి తత్వమును అక్షరముల నవోయముతో తల్లిగా 


చిత్రించెదను. అ. నుమనోజ్జమయిన శబ్ద శంవరయె.. ఆమెకు ఆవరణ 
మగుగాక! 


వరతత్వము నిరాకారము, నిరాశ్రయము, అవ్యక్తమే అయినను, 
*" నర్వవ్యావ్తము. 
“డపానకానాం' కార్యాయ వ్లురైన కఖితం (నీయ! 
థుణగక్రేయాను నారేణ డూవం దోవ్యాం [వకిల్సితమ్మ్‌ ” 
- “మవోనిర్వాణ తంత్రమ్‌ (4-11) 


ఉపానకుల కార్యార్థము సాధకుని గుణ కర్మల ననునరించి దేవి యందు 
వివిధ రూవములు కల్పితము లయినవని వరమేశ్వరుడు నతితో చెప్పిన మాటలు. 
“యే యథా మాం [వవద్యంతే తాం న్రదైవ భజామ్యవామ్‌” - భగవద్గీత 
(4-11). ఎవ రే విధముగ న న్నాశయింతురో వారి నప్లే అనుగ్రహింతునని 
భగవద్వాక్యము. “పితుః శతగుణం మాతా గౌరవేనాతిరిచ్యతే” తండ్రి కంటె 
తల్లి నూరు రెట్లు గొవ్చది. కనుక వరమాత్మను నేను తల్లిగనే భావించితిని. 
“పీళ్ర మంబామయం నర్వం శివలిబ్బశ్చ చిన్మయం” - శివవురాణము - 
పీఠము రూవమున నర్వన్ఫృష్టికీ ఆధారమయిన మూల (వ్రకృతియే తల్లి - 
(పార్వతి). లింగము అచింత్య మయిన వరతత్వము యొక్క గుర్తు (శివుడు). 


వరమేశ్వరి “నిరాకార - నిత్య - నిరుపాధి" (ల.న.నా) 


ఉ॥ ఈ వఐపాంంతలర (వోక్ళతి తెయ్యాది బీజము? ర్త యెబ్బాలో? 
(వొభవడూవో కీలకము భానీలు నో తిడనో? యటంచు నో 
నా బలమున్‌ (గహాంచు వెయ లంచు మదం దులకీంచి యాతలన్‌ 
దబ్‌ తొలంగ బోధనయ ళోధన బోకు అంచి యాదజన్‌ | 22 


ఈ వెలువలి వ్రకృతికి లోవలి న్వభావమునకు కారణ (బీజ) మేమి? 
దాని శక్తి ఎచ్చట కలదు? దాని ప్రాధాన్యమును దెలువు రవాన్యము (కీలకము) 
ఎక్కడున్నది? వాని బలమెంతయో తెలిసికొనుపెట్లు? అని మదిలో 
కుతూవాలము కలుగుగా, యాత్రలవలన మనఃక్షోభము తొలగి బోధనయు 
నత్యశోధనయు కలుగుట భావించి, ఆదరముతో - (పై వద్యముతో 
అన్వయము) 


మంత్రశాన్రమున మంత్రమునకు శక్తిని చేకూర్చెడి శబానువత్తికి బీజమని 
. నంకేతము. ఇచట, నృష్టి చేయవలయుననెడి వరమేశ్వరుని ఇచ్చ్భారూవమగు 
శక్తియే బీజము. శక్తి అనగా నిర్వవాణ సామర్యము. అట్టి సామర్థ్యము మూల ' 
ప్రకృతినుండి కలిగినందున మూలవ్రకృతియే శక్తి. కీలకమనగా నిర్వవాణ 
సామర్థ్యమును లేక శక్తిని స్వాధీనవజచు రవాన్యము. ఇది జ్ఞానము. ఈ 


జ్ఞానము (కీలకము) బీగముచేయి వంటిది. కీలకము తెలిసినచో శక్తిని, శక్తి 
ఎతుక వడిన యెడల మూల కారణమగు వరమాత్మ నంకల్పమును, తెలిసికొన 
వచ్చును. 


మ॥ నిను భావించి తదీయ మూర్తి గస నందీవింబు దీక్రారతిం 
విని నే గొండలు కోనలు న్వూశములున్‌ సాంద్రాటవుల్‌ . తముల్‌ 
గ, నంబిత్తులి భూర్ధ్‌ దావ వాబకుం రస్తుక్తుముం (గుంగితిం; 
దొనయన్‌ న నృవ జూడ వోడెదను మాతా! యేల గన్పింవవో 23 
వరతత్వమును ఆ విధముగ భావించి, భావించిన రూవమును 
దర్శింవనెంచి, దీక్షతో కొండలను కోనలను వనములను అడవులను తీర్థములను 
చూచి చూచి, జానమయమైన నీ వరివూర్ణ రూవమును ఎచ్చటను చూడజాలక 
నిరాశతో క్రుంగితిని. నీ తనయుడనైన నన్ను దయజూడ వేడెదను. అమ్మా! 
నీవేల కన్పించుట లేదు? 


నంవిత్పరివూర్జరూవము= నంవిత్తు (జ్ఞానముతో నిండిన రూవము. 


“నత్యం జ్ఞాన మనంతం బ్రవ్మా” (శ్రుతి) అనుటవలన వరాశక్తి లేక 
పరమాత్మ న్వరూవము బతక జ్ఞానము అనంతమయినది. 


ఉ॥ ఎకుడ నుంటేవో చుడుతు లావా? నా వ్వదయాంతలలమినల 
బేళ్ళుని చీకబుల్‌ మునక ; కోరను బూడ్యులు ; బోయి సాబి నీ 
బళ్ళుని పాదవద్దుముల నథ్ధతు నైతము నోబు; తలి! నా 
యక్యాజు దీరో నోడు భవదంమీ బుల్‌ వెలిగింవరాదొత్నో 24 


తల్లీ! నీ వెక్కడున్నావో? నా వ్యాదయమున మాత్రము చిక్కని చీకట్లు 
ముసిరినవీ. చూవులానుట లేదు. నీ చక్కని పాదవద్మముల న్పర్శించుటకైనను 
వీలగుట లేదు. నా అవిద్యవలన తత్వము నెజుగవలె ననెడి దృష్టి కూడ లేదు. 
అమ్మా! నా అవనరము తీరునట్టు నీ. చరణ కిరణముల వ్రనరింవజేసి 
క్రో వజూవుము. RN 


దేవీ. పాదములనుండి మరీచులు (కిరణములు) సవమ న నన 
“లోకన్య ద్వార మర్చిమ త్పవిత్రం జ్యోతివ్న ద్ర్భాజమానం మవిన్వత్‌, 
అమృతన్య ధారా బవుధా దోవామానం చరణం నో లోకే నుధితాం దధాతు". 
అనెడి తైత్తిరీయ బ్రావ్మాణ (పతి పాఠము సాక్ష్యముగ నున్నది. 
సాయుజ్యమునకు లేక (బ్రవ్మాలోకాదులకు ద్వారముగ నిలిచి వానిని 


20 విశ్వవేదన 


ప్రాప్తింవజేసెడి మయూఖములతో కూడి వవిత్రవంతమై చంద్ర నూర్య కళా 
న్వరూవములతో (వ్రకాశించుచు, బవు[వకారములుగా అమ ఎత ద్రవావామును 
72 వేల నాడీమార్గములలో వర్షించునట్టి వరాశక్తి పాదారవిందములు, 
సాధకులను తృప్తివజచుగాక అని భావము. 


చం॥ గజువతి త్తొద్య్ర) వోంగజుము గాబుమునుండ ఎల్దోవుంయయిగా 
ననయము వొంన్త తప్పానిని వోయిగో వాడుచునుండ నువ్తీలో 
మునిగితొ మూల చ్యతమున మూడును బై నరో బళ్లు తాంత్తివై? 
' 
జనని! త్తాటీయ ద్మాక్రభవ సొంత్తూన నంన్దీయ నాదరింవవే॥ 25 


ఇంటి ముంగిట నిలిచి గణవతి నీకు రక్షణ కూర్చుచుండగా, వాంన 
విలక్షణమైన 'వాంనధ్వని' రాగము నాలపించుచుండగా, కాంతి రూవమున 
మూడున్నర చుట్లుగా మూలాధార చక్రమున నుఖముగ నిద్రించుచుంటివా? 
అమ్మా! నీ కడగంటి చూవులు వ్రనరింవజేసి న న్నాదరింవుము. 


ఇక్కడ నుండి అమ్మ కనిపింవక పోవుటకు కారణము 
లూహింవబడుచున్నవి. 


గణవతి = గణేశత్వము గలవాడు. బవ్మోనునంధానమున గజేశత్వము 
అలధించును. దీనినేవుర్యష్టకాధీశత్వ మనియు చెవ్వుదురు. వురమనగా శరీరము. 
వురువ శబ్దమునకు శరీరధారియైన జీవుడని భావము. కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, 
అంతరింద్రియ, ప్రాణవంచక కామ, కర్మ, అవిద్య లనియెడి. ఈ ఎనిమిది 
లక్షణములు గల వట్టణము- శరీరము. ఈ వట్టఐుము పై అధీశ్వరత్వము 
కలుగుటకు అనగా మాయాకల్పితములయిన సె గుణములపై అదువు లేక 
నర్వాధికారము కలిగి యుండుటకు, జీవుడు న్వరూవ జ్ఞానమును 
ఆ(శశ్రయింవవలెను. అట్టి బ్రవ్మోనుభావము కలిగిన గజేశుడు ఆమె యింటి 
కావరియని తెలియవలెను. 


ఇంకను మూలాధారమునకు వెలువల గణేశుడు నివసించుచు, జీవులకు 
వారి వారి కర్మల ననునరించి వ్రవృత్తి నివృత్తి మార్గముల చూవుచుండు 
నందురు. “త్వం మూలాధారస్థితో నిత్యం త్వం శక్తి త్రయాత్మకః"” - 
గణవత్యువనివత్‌. నాడులకు మూలస్థానమైన కందము, నాలుగు వ్రేళ్ళ వెడల్పున 
అండాకారమున ఉండుటచే దానినే గొజేవనిగ చెవు దురు. 


వాంన = వాంనమంత్రము - ఉచ్చావైన నిశ్శాాన రూవమున వతి 
జీవియ “సోవాం' మంత్రమును అనుక్షణము జపించుచుండుట తెలిసినదే, 
తద్ధ్వని = వాంన ధ్వని రాగము. 


నుప్తిలో -- కాంతివై = కుండలిని రూవమున మూడున్నర చుట్లు 
చుట్టుకొని నిద్రించు చుంటివా? 


“మూలాధాలన్ల వవన్హ్రాత్హు తోజో వ్యవన్దేతా | 
' బీవళ్తక్తోః కుందలాఖ్యా (పొజాకారా౭ధో తై కనీ | 


(వోనువ్త భువిగాకారా (తిరావర్లా మవోద్యూతిః |” 
-- తంతరాజమ్‌ 


 మూలాధారమున వవ్న్యోత్మక తేజన్సుతో నివసించెడి జీవశక్తి, 
ప్రాణాకారమైన ' తేజోరూవముతో, కుండలిని అని వ్యవవారింవబడుచు, 
మూడున్నర చుట్లు గల నర్పాకృతితో నిద్రించుచున్నదని భావము. 


“మూలాధారైక నిలయా -- కుండలినీ” - (ల.న.నా) 


మ॥ _ వతితో వాచిక లాడుమంటేవొ? కృపా పాఠీజవా లోక నం 

ఈతి కల్యాణము గోడి యేదొ (వతమా తంతంబొ మం[త్రంబొ నీ. 
వతి బృిబ్భింబుబు నుంఖివో? ఏణుని బావం బొంచి లాన్యంబునం 
దతి పాలాగతి బృక్చసాల్‌ వదో విన్యానంబులం దుంఖీవో? 26 

నీ భర్తతో పాచిక లాడుచుంటివా? దయాగ్షవై లోకముల శుభమును 

గోరి ఏదేని వ్రతమో తంత్రమో మంత్రమో ఉవదేశింవుమని నీ భర్త 

నడుగుచుంటివా? లేక నీ నాథుని భావము గ్రహించి విలానముగ పాదములను 

చూవులను కదలించుచు లాన్యము చేయుచుంటివా? 


“తన్యతే విస్తా ల ర్యతే జ్ఞానం అనేన ఇతి తంత్రమ్‌” “ఆగంతం శివ వక్రేచ 
గతంచ గిరిజా [కుతిః ఇత్యాగమం” జ్ఞానమును విన్తరించి తెల్పునది తం|తము. 
ఇది శివుని నోటినుండి వెలువడి పార్యేతి చెవిని చేరుటచే ఆగమమైనది. ఇది 
వేదతుల్యము. “మంతారం తారయతీతి వంతం. జపించువానిని 
తరింవజేయునది మంత్రము. 


తాను బవురూవములు కావలె ననునది నర్వలోక విభుడైన 
వరమేశ్వరుని భావము. ఈ భావమును ఇచ్చాశక్తిగ గ్రహించి, జ్ఞానశక్తిగా 
విమర్శించి, క్రియాశక్తి మై కార్యరూవమున "పెట్టినది జగదీశ్వరియైన వరా శక్తియే 


22 విశ్వవేదన 


కదా! నృష్టి కొజకు శృంగార భావ వూర్ణములయిన చూడ్కులను, లయము 
కొజకు పాద ఘట్లనలతో కూడిన విన్యానములను, ఆమె చేయునని 
వర్హింవబడీనది. 


హేల = భ్రూ నేత్రాదుల కదలిక వలన చక్కగా తెలియదగిన శృంగార 
భావము. | 


చం॥ మపావు వధంవ బోయితివొ? మత్తుల ఖండ వివంగ బైల 
న్మివొతుల డోయ నోగితివా? నాయ టంలో నిభంభో' నంవొతిన్‌ 
మపాత వరాశ్రమారలలి మార్మొనుబుంటేవా?. రక్తబీజ బౌ 
త్య వొరవా కార్యామగువయి యోగితివో? కొనరావు శాంభవీ! 27 


శంభుని వత్నివయిన ఓ తల్లీ! మహిమని వధించుట కేగితివా? 
మత్తులయిన భండుని విషంగుని చంవబోతివా? శుంభుని నిశుంభుని వారి 
సేనలను కూల్చుటకు సిద్ధమగుచుంటివా? రక్తబీజుని నంవారించు కార్యమున 
నుండి, అగిపోయితివా? ఏల కనిపింవవు? 


"పైన పేర్కొనబడిన వారందజు వరాశక్తిచే నివాతులైన వారే. అది ఒక 
నాటి మాట. కాని ఆనురీశక్తులతో పోరాటము నిరంతరము జరుగుచునే ఉన్నది. 
కనుకనే పై విధములగు అనుమానముల కవకాశము కలిగినది. 


మహిషుడు : ఇతడొక రాక్షనుడు. శివుని వరములవలన గర్వించి, 
దేవతలను బాధించి, తుదకు దుర్గాదేవివలన మరణించెను. అంతరార్థ మేమనగా 
జీవుని వశువవృత్తియే మహిషుడు. దానిని నశింవ జేయుటకు జ్ఞానశక్తి 
కావలెను. శ్రీదేవి ఇచ్చా జ్ఞాన క్రీయా న్వరూపిణి. జీవుని వటభ్రావమును 
తొలగించుపే మహిషానుర మర్దనము. 


భండుడు : ఇతడు కూడ రాక్షనుడే. రుద్రుని కోపాగ్నివలన మన్మథుడు 
భన్మము కాగా, ఆ భన్మమును చిత్రకర్మ యను ప్రమథుడొ కడు విగ్రవోకారముగ 
రచించెనట. దానిని చూచిన బ్రవ్మా బాగు బాగు అను అర్గమున భండ భండ 
అని వలుకుటతో విగ్రవామునకు ప్రాణము వచ్చి, “వుని క్రోధాగ్ని 
భన్మమునుండి వుట్టుటచే, క్రూరకర్మలు చేయుచు రాక్షనుల నాయకుడై 
దేవతలను బాధించెనని, వురాణగాధ. వీనిని వట్టణమైన శూన్యకమును 
కూడ శ్రీదేవి కామేశ్వరాన్రముతో కాల్చివేసిన సమేశ్వరాన్ర నందగ్గ 
నభండానుర శూన్యకా” (ల.న.నా,). 


23 విశ్వవేదన 


ఆత్మన్వరూవుడైనను తన తత్వమును గుర్తింవక, న్గూల శరేరమే తా 
ననుకొనెడి అజ్ఞానముతో కూడిన జీవ భావమే భండానురుడు. భండ శబ్దము 
ఆణవ మలమిను. నూచించునదిగా వసి సిద్ధము. అజ్ఞానము అలక్ష్యము 
అవాంభావము ఈతని గుణములు. 


విషంగుడు - విశుక్రుడు - వీరు భండానురుని సోదరులు. మంచికి 
ఆత్మాన్నత్యమునకు విరుద్ధమయిన నంగమము కలవాడు విషంగుడు. 
అజ్ఞానము భోగలాలన విషయాఖిలాష వని లుల. ఇతనిని శ్యామలాదేవి 
నంహారించినది. 


విశుక్ర శబ్దమునకు లేజోహీనుడని భావము (విగతశుక్ర). శుద్ధ నత్వము 
నుండి జారిన వాడు లేక శుద్ధ నత్వ న్వరూవు డయిన వరమాత్మనుండీ 
దూరమైన వాడు. విశ్వకారణమైన చైతన్యమును కోల్పోయినవాడు. విషంగ 
విశుకు లిరువురు జ్ఞానము నావరించిన ఆనురీ శక్తులకు నంకేతము. 


శంభుడు - నిశుంభుడు - వీరు బ్రవ్మావరములవలన గర్వించిన 
దైత్యులు. వీరికీ వురుమలవలన మృతి లేదు. వీరి దుశ్చర్యలను నహింవ లేక 
దేవతలు ప్రార్థింవ, దేవి తన దేవామునుండి కౌశికి అనెడి మవోశక్తిని నృష్టించి 
ఆమెను తొడ్కొని దానవులతో యుద్ధమున కేగెను. శంభుడు "దేవిని తనను 
వివావామాడుమని కోరగా, తనతో యుద్ధము చేసి గెలిచిన వానినే ెండాదునని 
దేవి (వ్రశ్యుత్తరమిచ్చెను. అంత శుంభ నిశంభులు ఆమెతో తలవడి మరజించిరి. 


రక్తబీజుడు - ఇతడు శుంభుని సేనాధివతి. వాని వనువున దేవితో 
పోరాడి మరణించెను. అతని దేవామునుండి క్రింద వడిన నెత్తురు చుక్కల 
నుండి అనంఖ్యాకముగ రాక్షనులు వుట్టుచుండుటచే కాళి నాలుకలు చాచి, ఆ 
రక్ష బిందువులను క్రింద వడనీయక త్రాగుచుండగా, దేవి ఆతనిని 
నంవారించినది. జీవులలో గల ఆశకు ఇతడు నంకేతము. ఒక ఆశ నశింవగా 
మజొక (క్రొత్త కోరిక చూవట్టుట వంటిది. 
చం॥ శివ నయనోజై భావాల ప్వాలనో శీర్‌ రేడు నుమాన్తునిం బున 

ధ్ధవునిగ దోస, శ్రీ వుడవ హవ నమైత్యాము గూట్బచుంటేవో? 


ఖవముల (దంచు చుంటీవా? తృపొమతి నాడ్తల టోయుచుంటీవో? 
శివమథ్నుసైోత దూవమునో వీత్సుఖ లీలల దోలుచుంటీనో? 28 


అమ్మా! ముక్కంటి కంటి మంటచే బూడిద అయిన మన్మధుని 
బ్రదికించుచుంటివా? స్త్రీ వురుమలకు అన్యోన్యము భావైక్యము 


24 విశ్వవేదన 


గూర్చుచుంటివా? లేక నీ భక్తుల జన్మబంధములను తెంచుచుంటివా? 
దయతో అర్హులను రక్షించుచుంటివా? లేక అద్వయ మిథున రూవమున, 
చిదానంద లీలల దేలుచుంటివా? 


మన్మథుని వునర్జన్మ వృత్తాంతము అందటీకీ తెలిసినదే. మన్మథుడు 
గొవ్ప దేవీభక్తుడు కావున, వరాశక్తీ లు పొంది, అద్వితీయమైన 
శక్తితో స్త్రీ వురుమల కలువుచున్నాడు. స్త్రీ వురుమలకు భావ నమైక్యము లేనిచో 
నృషి యుండదు కనుక, నృష్టికారిజీయైన జగన్మాత వారలకు మమతాను 
బంధము కూర్చుట నవాజము. శివమిథునైక రూవ మనగా శివా శివాఖ్యలు 
గల పార్వతీ వరమేశ్వరుల సామరన్యము. దీనిని అద్వయ మిథున మందురు. 
ఇదే అర్ధనారీశ్వర తత్వము. ఇందలి అనుభవము చిదానందమే కాని, అన్యము 
కాదు. 
“శివన్యబో శివాయళ్ళు సామ్యం బ్రైతత్పుఖావత? 
యథాళివ న్రథాదోవి యథాదేవ తథాళివజ్న 
నానయో రంతరం బిద్యాల్‌ బంద్‌ చందికయోంవ” ॥ 
శివశక్తుల సామ్యము న్వభావ సిద్ధమైనది. శివుడెట్లో అప్లే దేవియు, 
ేవి యెట్లో అప శివుడు కూడ ఉందురు. చంద్రుడు చంద్రిక వలె వారి మధ్య 
అలా యు లేదు. ఇరువురి యందును వ్రవంచము నధిష్టించి యుండుట, నృష్టి 
స్థితి నం. “ర తిరోధాన అనుగ్రవా కార్యము లుండుట, “వక విధావన్గలుండుట, 
వీకావ్వాయ ము (ఒకే పేరు), ఏకరూవము (ఒకే రూవము) ఉండుట వలన 
వంచవిధ నె'మరన్యములు సిద్ధించినవి. 


త్‌శయా' వస్తా డావం (వేక్ళితి రిఖిధా వంచక నమ 
తదేవాం సామ్యం న్యాదవనివు బొ యో వేత్తి న మునిః క 
+ శ్రీ గౌడపాదాచార్యులవారి నుభగోదయం (39వ శోకోత్తర భాగం). 


అర్థనారీశ్వర వివరణ 86, 94 96, 98 118 వద్యముల కడ 
మజీకొంత చూడవచ్చును. “శివ శకైక్యరూపిజీ"” (ల.న.నా) 


శివుడు - తత్రిగుణాతీతమగు శుద్ధతత్వ న్వరూవుడు. “ని(స్పెగుణ్యతయా 
శుద్ధ తత్వాత్‌ శివః” | “శుద్ధ బుద్ధ ముక్త న్వరూవం శివతత్వమ్‌” “నృష్టి 
స్థితి కర్తా శక్తేః 


శా| లోకాలోకన కాయక నీ విభుని గాలుం గూడీ యెండేగితో? 
న్లో కూధ్రిన ఫ్ర మానన వనీ నిన్తుల్య కేలీరువా 


(ప్రాకారాడయల జూచుబున్‌ మజుబితో రాగిలి? న్తోోతాదకం 
బాకరేంచబు గాన లోలువ మరిన్‌ వార్రందినం దుంటీవో? 29 


లోకముల చూడవలె ననెడి కోరికతో కాలన్వరూవుడైన నీ వతివెంట 
ఎచ్చటి కేగితివో? భక్తుల మనన్సు లనెడి ఉవవనములందు నీకొజకు 
నిర్మించిన కేళీగ్ళవా ప్రాకారాదులను చూచుచు మజచిలివా? లేక భక్తులు ' 
నిన్ను న్నుతించుచుండ వినుచు ఆ గాన మంఠుర్య అంటా 
ఆనందించుచుంటివా? 


 “కలనాత్‌ నర్వ భూతానాం మవోకాలః ప్రకీర్తితః” - శక్తి నంగమ 
తంత్రము (4-31) నర్వ భూత లయ కారకు డగుటచే అతడు మ హోకాలుడు. 
ఇంకను కాలన్వరూవుడు. భూత భవిష్య ద్వర్తమానములు కాలమందలి 
భాగములు మాత్రమే. మవోకాలుడు వరమేశ్వరుడే. 


శ్రీదేవి సామప్రియ-న్వరమయి-స్తోత్రప్రియ-గానలోలువ -(ల.న.నా,) 


ఉ|| చూబితి నీరో నుందల వివద్దో శిల్యావతిమల్‌ త్పుదీయముల్‌ 

చూబితి నిం[దనీల నమ నుందర కాంతి డురీ విలానముల్‌ 

వూబిన తత్కళా విలవ వూర్థితలం గసులాలర్‌, నౌంతయే 

జూచితి బీనమానమగు ళోబో వాలుంగు వవ న్వాడూవములీ 30 

అమ్మా! నీ వున్నాచని నునువు దేలి నుందరములయిన పాలరాతి 
విగ్రములను చూచితిని. ఇంద్రనీల కాంతులతో నరితూగు కాంతి [వవావావు 
విలానము లొలికించు కళావరిణతిని చక్కగా వరిశీలించితిని. జీవకళ లుట్టివడు 
అనేక వ్రతిమలను చూచితిని. 


ఎక్కడేమున్నదో అని చూచుట మానవుని ఆత్మాన్వేవణలో 
కాగబుగులున్నది 


మ| ఒ&కబో భీకల తాలకా వవువై యొండొళ్టబో దుర్లవ 
యొకబో వాననుమాఖ్యవై అమర యద్యాత లన్‌ యూకిపా 
యెకహో కాలబ్వవా నముదనుతవయ్యన్‌ జోగివా తన 
యొకటో నొక్కొ రీతి బోయ భవబీయోద్యోగముల్‌ నూబితిన్‌ ॥ 31 
ఒకచోట (కలకత్తాలో) భయంకరమైన కాళికా రూవమునను మజొక్క. 
యెడ (విజయవాడలో) కనకదుల్లా రూవమునను ఉన్నావు. శ్రీకాళవాస్తి 


26 విశ్వవేద న 


యందు జ్ఞానవ్రనూనాంబవై శ్రీశైలమున (భమరాంబవై, కొల్లూరున 
“i (కర్హాటకము) మూకాంబవై, . కాశ్మీరమున శారదాదేవివై, కొలా వురమున 
మవోలక్ష్మివై, కన్యాకుమారమున కన్యవై ఉన్న నీ యుద్యోగముల చూచితిని. 


కాల నంగివొనాల్‌ కాలీ నర్వేషా మాది రూవీజో 
తాలత్యా దాది పన దాద్యా కాలీతి గీయతే” 
క స. తంత్రము (4-32) 


కాలమును లయింవజేయునది కనుక కాళి అనియు, కాలన్వరూవుణి 
- -యైనందునను ఆదిభూత మయినందునను, ఆద్య అనియు భావము. నృషికి 
పూర్వముండిన అంధకారమునే మవోకాళీ న్వరూపముగ అన్వయింవ వచ్చునని 
.కాళీ నామమును మహానిర్వాణ తక్షొత్రము వివరించుచున్నది. 


“SHE WHO COMMUNES WITH MAHAKALA, THE ABSOLUTE 
IS KALI, THAT WHICH SPORTS WITH KALA IS KALI. SHE 15 THE 
PRIMAL ENERGY" - THE GOSPEL OF SRI RAMA KRISHNA. 
వరతత్వమైన మవోకాలునితో నన్నిహితతత్వము కలది కాళి. కాలునితో 
క్రీడించునది కాళి. ఆమె ఆదిశక్తి. 





. చం| ఉలి మొన బెక్కు నొక్కుల నముజ్ర్వాలమై, కమనీయ కల్పనా. 
విలనీతమై, మనోజ్టైమయి, వ్యిభతమై, రననిద్ధి దూడ్పు న. 

ప్యోళలతు నాలవాలములుగా ౮ననయ్యాడీ మం దైరంబుత 

న్లాలనీన త్తత్స్వయావ వరివ్వణ డూర్చుదు తృప్తీ నా మదిన్‌] 32 
ఉలి మొనతో చెక్కగా ఏర్పడిన నొక్కులతో నిగ్గుదేలి మనోజ్ఞమయిన 
' శిల్పముతో (ప్రసిద్ధి వహించి, ఆనందమును చేకూర్చుచు, కళలకు "నెలవులై 
నిల్చిన మందిరములలో, నీ [వతిరూవములను చూచితిని కాని, అవి నా 
మనన్సునకు తృప్తి నీయ లేక పోయినవి. కారణము క్రింది వద్యమున 
తెలువబడినది. 


| న్పుంద మనోజయమై (తిగజు భాశురమైన త్పుదీయ థూర్తి నా 
"సజు. మందర మందిర (తమ బూవ నమరధము కాదు తల్లి! నీ. 

“౨... బంద మెజుంగ నీకె తు చాలదు మానవ మేధ బైననీ 
సల యందాల (యోతల న్వానగ వొంనలు ద్ర లవంటబు నేయవో! 33 


ఇట్‌ 


శ్పందనమువలన  నుందరమై, త్రిగుణములతో ప్రకాశించు .నీ 
రూపమును, ఆ మందిరమునందలి నుందర ప్రతిమ చూవ జాలదు. అమ్మా! 
నీ విధము నీకే తెలియును కాని మానవుని బుద్ధి కందదు. ఏమైనను నీ పాద 


మంజీరముల (మోతల వినుటకే వాంనలు నుదీర్ణమయిన తపము ఏ చేయుచున్నవి 
కదా! 


విగ్రహములు అచలములు నిర్జీవములు కనుక ఎంత చక్కగా చెక్కినను, 
వానిలో న్పందనము రాదు. అనలు సౌందర్య మంతయు, న్పందనమందే కలదు. 
స్పందన రూపమున నున్న పరానాదమును (పరాశక్తిని ప్రతిమలు వ్యక్తము 
చేయ లేవు. 


వాంన - ఈ శబ్దమునకు జీవుడు, వరమాత్మ, ఒక పక్షి అని అర్థములు. 
పరమహంనలైన వాతల యోగాభా్యానమున కుండలినీ గమనమున వినియెడి 
దశవిధ నాదములలో గజ్జెల మోత యొకటి. పరమేశ్వరి ' “వరా పశ్యంతీ 
మధ్యమా వై వెఖరీ రూవ - నాదరూవ - నాదమయి- నాద బ్రవ్మాన్వరూపిణి' 
కదా! 


తత్వాన్వేషణలో విఫలుడైన మానవుని విలపనము క్రింది పద్యములో 
వర్ణింపబడి నది. 


ఉ॥ కడ నన్ను నిల్పి యిట కేగితివమ్మ! విమోవా ళృంఖైలం 
జిక్కేతి నచ్చే తిం దురిత నిందువునం ఒడి, నాదు ళర్తేతీన్‌ 
మిత్కుటమై యవిద్య గడి మింబగ జూచుచు నూరకుంట్‌ నా 
(మొక్కు వర్యిగహంచి వరివ్తూర్ల దయామతి నుద్దరింవన్నే 34 
అమ్మా! న న్నిచట నిలిపి నీ వెక్కడి కేగితివి? నేను వ్యామోవామనెడి 
గొలునులతో కట్టబడి, పావమనెడి నముద్రమున మునిగి, శ్రమ వడుచున్నాను. 
నా శక్తికి మించి అవిద్య (అజ్ఞానము) విజృంభింపగా, నే నేమి చేయ జాలక 
ఊరకున్నాను. నా వందనమును స్వీకరించి దయతో న న్నుద్ధరింపుము. 


సాత్వికమైనది మాయ. గుణములచే మలినమైనది అవిద్య. న్ఫూలముగ 
రెండిటిని మాయ అని వ్యవవారింతురు. మాయ ఈశ్వరుని, అవిద్య జీవుని, 
ఆవరించియున్నవి. “నత్వ శుద్ధ్యవిశుద్ధిభ్యాం మాయా? విద్యే చ తే మతే 


“అవిద్యేతీ చ మాయేతి ప్రకృతిర్మలకారణమ్‌” - వేదాంతవంచదలి. 


1 26 విశ్వవేదన 


శా 


జ్ర 'జననిని నీవు, లోకముల చాలుల నీక శ6గంటీ చూడ్కులన్‌ 
మునుగగ జోయవో వోడు పొంగి త్రవింవ ; నయోబితంబుగా న 
దనయడు మాతృ గర్భమున దాగి శిలేరము దాల్బునాడె ఆ 
మనికీకీ ర్లోణం బిడౌెడ్‌ మాత కుమారుని నేమ. వెంచదే॥  .- 35 


నీవు తల్లివి. దయ పొంగి. పారల నీ కడగంటి. చూడ్కులతో లోకములను 
ముంచుచుందువు. తల్లి గర్భమున బిడ్డ కనిపింవకయే శరీర మేర్పజచుకొను 
నవుడు ఆయాచితముగా ఆ శిశుజీవనమునకు రక్షణయు పోషణయు చేకూర్చు 
తల్లి, కుమారుని క్షేమము కోరకుండునా? అప్లే న న్నివుడు రక్షింపుము. 


“దేవీహ్యేకాగ్ర ఆసీత్‌ సైవ జగదండ మనృజత' తొలుత దేవియే 
యుండెను. ఆమెయే జగమును నృష్టించెనని బవ్వ్యృుచోవనిషత్‌'. అమె 
అనుగ్రహింపవలెనే కాని జీవుని బంధములు తొలగుటఎంత? వరమేశ్వరి 
“జగతీకంద' - జగద్ధాత్రి - అనేకకోటి బ్రవ్మాండజనని - ఆ బ్రహ్మకీటకజనని 

విశ్వమాత - అవ్యాజ కరుణామూర్తి” (ల.ననా.) 


ఉ॥| కావమొ పావమా యుగ శాంతి వియూలో చుదూర్‌ యాతలో 

దావ ్ముకిండా దక్కేనది. తావక శీతల దృకసాల ని 

నావు వొనల్సి, నోడు వంతావమునం గృోశియింబు నన్ను నీ 

(పొవున నిల్పి తోడడుయు భారవి! గమ్యము వేడనంతకున్‌ ॥ 36 

ఓ తేజన్వరూపిణీ! శాంతికి దూరమైన ఈ దూర ప్రయాణములో అనేక 
జన్మముల నుండి నాకు తావమే మిగులుచు వచ్చినది. ఈ పరిస్థితి నా కెవరైన 
ఇచ్చిన శాపమువలన కలిగినదో, పూర్వజన్మమున నే నొర్చిన పవమువలననే 
కలిగినదో నాకు తెలియదు. నీ చల్లని చూవుల (ప్రనరింవ జేసి నా తాపమును 
తొలగించి, వశ్చాత్తాపముతో కృళశించుచున్న, నాకు రక్షణ గూర్చి, నేను 
గమ్యము చేరువణకు నాకు తోడగుము. 





మోక్షముకొజకు అనేక జన్మములనుండి చేయు యాత్ర కంట 
దూరమైనది తేదు. అది తాషత్రయములతో కూడినది. ఆధ్యాత్మిక అధిభౌతిక 
ఆధిదైవికములయిన బాధలకు తావత్రయమని పేరు మనన్సునకు నొప్పి 
కలిగించు ఆధులును శరీరమునకు బాధను గూర్చు వ్యాధులును ఆధ్యాత్మిక 
తాపము లనబడును. భూతములవలన (క్రూరజంతువాలు మొ) కలుగు 
ఉవద్రవములు అధిభౌతిక తావములు. కజువులు కాటకములు భూత(పేత 
పిశాచాదులవలన కలుగు బాధలు ఆధిదైవికములు. వ 





మ త్రయాగ్ని నంవత్త నమావ్లోదన చంద్రిక”. - ఇ నునా. 


వు ఫైడి "వేళ కాలమయి పోడుడీ వేళ నధర్హొవ్యృత్తిలో. ' 
మెచైడి వేళ ధద్ధమున వేల్పొాను వేళ నిరాళ నెవ్వాగం 
గొప్టెడ వేళ గహ్టముల గాంబెడీ వేళ నుఖాల దోలి బూ 
వాకెడీ వో నన్యు అటు పాయక నిలువు నీ వాళ్తావో॥ 37 
 .' ఈ లోకమున వ్రవేశించునవుడు, లోకమునుండి మజలి పోవునవుడు, 





లు 'అధర్మముగ' ప్రవర్తించు నవుడు, మజచిన ధర్మమును తిరిగి అనుష్టించునవుడు, 


నిరాశతో బాధవడునవుడు, కష్టాలలో నున్నవుడు, నుఖాల ననుభవించునవుడు, 
._ ఇతరుల వలె గాక, అన్ని వేళల నీ వొక్క దానివే (నా) వెంట నుందువు. న, 
a న వీడవు. . క అ 
 వీడకుండుటకు. జీవాత్మ వరమాత్మల అభిన్నత్వమే. కారణము. 


వ ఎయలో నొకింత యే. నాబబి జేయుచు నీ యెడ నాగిపోయితో! 
ఎఆుగను నంన్యృతిం దవిలి యె బ[కవరి(భీముంబులన్‌ 
"మజ మజీ వచ్చిపోయెడి ప్రమాదము నైతము; తాలవాపానిం 
అజఅిబు గుకాంకురిం అటుల వర్తిలుచుంటోని వళ్ళునాజ్హోణో || 38 | 
నే నెచటి కేగుచు ఈ లోకమున కాలు మోపి ఆగిపోయితినో నాకు, 
_ తెలియదు. నంసారమున బడి చావు వుట్టువుల వలయమున ఈ విధముగా 


రాక పోకలు సాగింవవలసి యుండు ననెడి ప్రమాదము కూడ నాకు తెలియదు. | 
కాల వ్రవావాములో కొట్టుకొని పోయెడి దర్భ వుడక వలె. ఉన్నాను. 





వరమేశ్వరి.కాల రూపిణి, కాల వ్రవావాము ఆగి పోయెడిది కాదు. ' 
ఆరిపోవునదియు కాదు. ఇందులో అవవిత్రత, వవిత్రత, ఆవేశము, ఆర్భాటము, 
ఆవేదన, ఆనందము, నిన్సృవా, నిర్లక్ష్యము ఇట్లెన్నెన్నో మనః (వవృత్తులు 
ప్రతిబింబించు ఘటికలు, నందర్భములు, తరంగములుగా లేచి వడుచు, 
ఒకవుఎడు వ్యక్తముగను, ఒకప్పుడు అవ్యక్షముగను, మతజొకవు పడు 


.. వ్యక్తావ్యక్తముగను ఉండునే కాని, వ్రవావామును వీడి ఎక్కడికి పోవు. ఈ 


అనంత వాహినిలో జీవుడొక దర్భవుడక వలె ఉన్నాడు.. ఈ దర్భ ఎన్ని 
అవవిత్ర నలముల న్పృశించినదో! అయినను నవాజమైన తన లా 
కోల్పోవుట్‌. లేదు. అప్లే ఫు 


న 


30 | విశ్వవేద న 





జీవుడు ఉపాధి భేదమువలన వవిత్రుడు అవవిత్రుడు, ఉన్నతుడు 
నతుడుగా తోచినను, నవాజముగ వరమాత్మ వలె వవి|తుడే. నిజమునకు 
అవిద్యచే ఆవరింవబడిన ఆత్మయే జీవాత్మ కదా! 


మ॥ అవుడూవంబదుగో జావు వుట్సువుల మధ్యం బోభు తద్దోవాలీ 
ఎివరీత సితి దాటు నాడయిన నో వ్లోంవనో లేదు ని; 
నువు డో దోవాముతోడ నాడితినొ నోడా నంన్భ్ర్భ్రాతుల్‌ వోయి ; నం 
గృవణుం జాూడగబమ్డు విళ్ళున్సువిన క్రీడా బిళేషోజ్య్వులా ॥ 39 
ఓ జగన్మాతా! చావు వుట్టువుల గలువుచు అవురూవముగ కన్పించు 
ద్వారమును దాటు నాడయినను నిన్ను చూడలేదు. అవుడు నే నేదేవాముతో 
అడితినో, ఇవుడా జ్ఞావకములు లేవు. పవ్రవంచ నృష్టి అనెడి క్రీడా విశేషముచే 
మిక్కిలి ప్రకాశించుచున్న తల్లీ! నికృవ్టడ నగు నన్ను దయజూడుము. 


నిజమునకు జనన మరణముల కలిపెడి ద్వారము అవురూవమయినది. 
అది జీవితమున రెండు మారులే తెజచుకొనును - వుట్టినవుడు, గిట్టినవుడు. 
నేను జీవించినంతకాలము నిన్ను చూడ లేక పోయినను, తనువు చాలించి 
క్రొత్త జీవితమును ప్రారంభించు నవుడైనను నిన్ను దర్శింవ.- లేదు. నా దృష్టి 
వేషములందే కాని వేషధారణ .చేయించు నీ'మిద వడక పోవుట వింతగ 
నున్నది. లో | 
ఉ॥ నో నాక వాపానీఎనితో నిద్ధల వీబిక్షనా తదీయ ఎ 

జ్ఞాన మెజుంగ' ముందునకు సాగియు (భ్రాంతి జానింవో నత్వము 
న్లానక వంకోమం దోజుగి తాళ నమావ్యొత మాననుండనై 
వూనిన టీకా మాన్ని విరయూచిన లౌతీకమందు నిల్ఫితిన్‌ ॥ 40 


నేను నదిలో లేచెడి నిర్మలమయిన తరంగము వలె, నీ విజ్ఞానమును 
(గ్రహించు తలవుతో బయలు వెడలితిని. కాని నా మనన్సు భ్రాంతి చెందుటచే, 
నత్యమును గ్రహింవ లేక, విషయ నుఖము లనెడి బురదలో వడి, తీరమందలి 
జెల్లువూవులచే అకర్షితుడనై, వివేకమును కోల్పోయి a విరమించి, 
ఐహికములందే నిలిచియున్నాను. 

లోకమున నవాజముగ (వ్రతి వ్యక్తియు ధర్మము తవ్పక వర్తీంచుచు, 


జన్మము సార్థకము చేసికొన వలె ననియే యత్నించుచుండును. కాని వాని 
ప్రారబ్ధము వానికి వివరీత బుద్ధులను Pr కలిగించు చుండును. 


31 విశ్వవేదన 


అవకాశము దొజుకినవుడెల్ల విషయ వాంఛలు వాని నాక్రమించుచుండును. ఏ 
యదృవ్షవంతుడో కాని ప్రారబ్ధమునుండి తప్పించుకొనలేడు. 


తరంగమునకు ఏదో ఒక స్థితియందు వంకము (బురద) తోడి సాంగత్య 
ముండక తప్పదు. అయినను దాని "జన్మము నిర్మలమయిన నీటి నుండి కలిగినదే. 
కొన్ని అలలు బురదయందే ఇంకీపోవును. అ్తీ పే ఆత్మనుండి పై కుదికిన జిజ్ఞాన 
అనేకులలో అవిద్యారూవమయిన నంసార వంకమున నిలిచి  నశించుచుండుట 
మన అనుభవములో నున్నదే. ఇందుకు ప్రారబ్ధమే కారణమనవలెను. 


చం॥ తనువు ధరించి జీవితవు దారుల వౌంట విరావియంమిలం 
గనుబు నన్వకోణంటు జాయకాంక్ల' నళింవమి మోవారించియన్‌ 
మనను జయింవలేక యవమానము పాలయి (తుంగిపోతి ; ఐఏ 
మని నిను కోత డీ యవజయాంతమయులం గొని, వీరొనేవితా ॥ 41 


నేను శరీరమును దాల్చి జీవన మార్గములలో అనుక్షణము ఓడిపోవుచు, 
పోొపినను జయింవవలె ననెడి కోరిక. నళీంవనందున, ఎదిరించి మనన్సును 
జయింవలేక అవమానముల పాలయి [కుంగిపోయితిని. ఈ అవజయ నూచక 
చివ్నాములతో (TROPHIES), [వ్రలోభములకు చలింవక ధైర్యమును వీడక 
యుండెడి వీరులచే -సేవింవబడుచున్న ని న్నెట్లు చేరగలను? కనుక నీవే నన్ను 
చేరదీసికొమ్మని ప్రార్థన. . 


వీరులు - అవిద్య అవాంకారము అరివడ్వర్గమును జయించినవారు. 
"వీరా - వీర గోష్టి ప్రయా - ' వీరారాధ్యా | జయత్సేనా - ధీరా - 
ధీరనమర్చితా - విజయా” (ల.న.నా) ఇత్యాది నామములు గలది వరమేశ్వరి. 
కనుక ఆమెను చేరుట అందజీకి సాధ్యము కాదు. కాని భక్తివలన సాధ్యము 
కానిది లేదు. 












న నిల్చితి జీవనాచృతదకా స్తోత వుష్పాంవిలిన్‌ 

నూ బూబితి దిక్కు లంతములుగా నిద్ది న రేయుంవివల్‌ 

న వేబితి నమ్లివోళలను నందీవీంబు భక్త శ్లుతిన్‌ ॥ 42 

అమ్మా! నీవు కనిపించినచో నీకు వినిపింవవలె నని వివిధ భావములతో 
రనములతో చిక్కనై మెత్తనైన గీతముల రచించి యుంచితిని. నీకొజకు నా 
జీవితవు మధుర ఘట్టములతో నిర్ణయింవబడిన వుష్పాంజలి వట్టి నిల్చితిని. 





32 విశ్వవేద న 


నిద్రమాని దిగంతముల దాక నీకొజకు వెదకి వేసారితిని. భక్తీ "పెల్లుబుకగా 
అన్ని వేళల నీకొజుకే అరక అప 


ఉ|| వినను తావకాంమీ నలినాద్భత భూషణ రత్త తోంరోఖీో 
ధ్వానయు వీనులం బడదు ; త్తు న్లుఖిదీప్తియ గాన రాదు; మ 
నానన సారనంబు డచిమంతము కాదు ; తలంవు తీవమై 
మానదు నీదు దర్చన నమాపాత కాయ్ష'; నెడందో మూల్రెడిన్‌ | 43 
కాని నీ పాద వద్మములచే అదరింవబడిన రత్నాభరణముల చిణు 
మువ్వల (మోత నా చెవులకు తగులనే లేదు. నా మనన్సనియెడి కమలము 
కాంతిమంతము కాలేదు. నా భావము మాత్రము తీవ్రమై నమసిపోలేదు. నా 
వ్యాదయము నిన్ను చూడవలె ననెడి గాఢమగు కోరికతో మూలుగుచున్నది. 


మ॥ (వతి వాదద్దుని నీదిగా దలబి మద్ద్వాలంటున న్మిల్ఫితిం ; 

(తి తంతన్హారమున్‌ త్పాదీయముని నంఖావించి వగ్గాత్తిలిం. ; 

(తి ాపోధతమైన ఛాయ ౧ని న్నడా యండు నం బెంబితిం ; 

(తి వర్యాయము వంబితుండనయి యన్ర్మవాతము న్మ్రీంబితిన్‌ | 44 

ఏ వదముల నవ్వడి వినిపించినను, అది నీడై యుండునని నా ద్వారము 
దగ్గరే కాచుకొని యుంటిని. ఏ కంఠన్వరము ధ్వనించినను నీదను భావముతో 
వరుగులిడితిని. ఏ రూవమునకు చెందిన నీడ కనిపించినను, నీడే 
అయియుండునని భావించితిని. వతి వర్యాయము మోనపోయి కన్నులలో నీరు 
నింవుకొనుకే నాకు దక్కినది. ర 


జీవు డాత్మ గవేషణలో వడిన శ్రమ, పొందిన నిరాశ, భావింవబడినది. 


ఉ॥ (పాళ్ళతు వోలె ని వైడద భారము దీరగ నోడ్స్‌ యేశ్చ, న 
వ్యాక్యోతి తోడ నో వికృతి నై నైతిని నా బదుతెళ్ళ. గ్‌తమై 
ప్యాక్భొతి సక్టులెను గుణ భావ విన్షము గాత వేదనా 
న్వీతృతి నిల్ళా లోలో ఎిన్త్ర తప, భవదంకీతంబు 7 || 45 
పామరుని వలెనా గుండె బరువు తీరువజకు ఏడ్చి యేడ్చి వ్రనన్నతను 
కోల్పోయి, [కొత్త రూవమును నంతరించుకొంటిని. విశివమయిన రూవము 


లేకున్నను గుణములను భావములను వినర్జింవక నా బదుకు 'ఒక గీతముగ 
మారి కష్టములనే స్వీకరించినది. ఇందు తోచునది శోకమే. ఇది నీకే అంకితము. 





' నిరాశ వెన్నంటి యుండునది శోకమే కదా! విలవనమున వాదయము 
ఆ(ర్ర మై భావము నునిశిత మగునని ధ్వని. : 


చం॥ (వకటిత వాక్ర్రసారము భవత్కలనాదో ధునీ తళం౧మై 

వికసిత కీర్డి త్త తబ నవిన్రరో నుందలో వువ్చువోనమై. 

వికృత విషాద వేదనలు వేనలి జారెడీ వూలలోకులా 

నుతమునో నీదు వోనమును ళోకమునన్‌ ద౭వోన మొవ్వ్పెడీన్‌ ॥ 46 

వ్యక్షమయిన నా వాక్ర్పసారము నీ అవ్యక్త మధురమైన నాద 
స్రవంతిలో ఒక తరంగమైనది. నాకు లభించిన వతిష్ట నీ కొవుు నలంకరించిన 
నుందర వువ్చవికానమే. నా జీవితమున రోత .కలిగించిన విషాద ఘట్టములు 
నీ జడనుండి రాలివడిన వూలరేకులు మాత్రమే. ఇట్లు నుఖమందు నీ 'నగవు, 
దుఃఖమందు నీ చిజునగవే నాకు కన్పించుచున్న వి. 


4|| మాయగా లేని భారముగా మూవునో వారక మెల్‌ (తొక లొ 

న్యూయక గోన బాల బరఖోద్దత క లీల బూబిలిన్‌ 

పోయితీ దూరమైన తుది యంతమున న్లుటోయించు వేగం 

దోయిని మూయ (గొందౌరల దోచి తళా విభవంబ గాంబితిన్‌ ॥ 47 

మోయలేని బరువుగా నా బుజముల నెక్కి తొక్కు మునలితనము, 
బాధకు మారు, శ్రీకృష్ణుడు కాళీయుని శిరమున తాండవమాడిన నాటి స్థితిని 
చూపినది. నుఖమునకు నోచక జీవితవు తుది అంకమున నటించునవుడు 
నేత్రావరోధముగా నిలిచీన క్రొత్త తెరలను (కంటి పొరలను) |వ్రక్కకు నెట్టి, 
అంతర్గత కళావైశిష్ట్రమునే కనుగొంటిని. 


చం| గగమున వాతము నభము (గ్రమయ్ముభు శూవితి నల్పనీని యా 
యలనత్స తావకీన బరవాద్భుతో భుబ్టనగా దలంత్కు నా 
ఎలికౌడ్‌ వల్కులందు దడబాటున్ను మేన వణంక్కు గన్నులం 
దులుకును, నీదు నీల తుటేలోో జ్వల. తుంతల చాలనంబయోౌ | 48 
గొంతు కడ్డముగ కఫము వాతము క్రమ్ముకొని శ్వాన యాడని వరిస్థితి 
కలిగినచో, దానిని మవోద్భుతమైన నీ పాదముల ్రొక్కిడిగా తలచెదను. 


మరణ నమయమున కలుగు మాటల తడబాటును శరీరవు వణకును, 
చూవులలో భయమును వంవులు తిరిగిన నీ నల్లని కేశముల కదలికయే అగును. 


34 విశ్యవేద న 


ఉలుకు = భయము “ద్వితీయాదైక భయం భవతి” బృవా. 1-4-2. 
రెండవ వన్తువు ఉన్నవుడే భయము కలుగును. మృత్యువు కనిపించినవుడు 
భయము కలిగి, అది కన్నులలో (వతి ఫలించును. మాటలలో తడబాటు, 
శరీరమున వణకును ప్రారంభమగును. 


చం॥ తను వికి ద్వేవ్యూ వెలుగు? (ప్రధానము దాని ధిలేంచుఖం గదా 
యశనుభివముల్‌ విచార్భాములు నద్భుతముల్‌ (గపాయింవ నోడ్స్‌, నీ 
తనన అయాదులం బొనులు, తాళ్ళుత తత్తు విచాల్‌ వైఖిరిం 
౮సుగొను నీవూనో ననౌడి కారణ వార్యుము లిజైగాబినన్‌॥ 48 


ఇక శరీరము ద్వేషింవ దగినది కాదు. వరమాత్మ నహితము దానిని 
(ఆవరణమును) ధరించుటవలననే ఆలోచనల రేకెత్తించు నట్టివియు, 
ఆశ్చర్యమును గొలువు నట్టివియు అగు అనుభవముల గ్రహించుచున్నాడు. 
జనన మరణముల పొందుచున్నాడు. తత్వ విచారము చేసి నిత్యనత్యమును 
గుర్తించి 'నీవు-నేను అని కారణ కార్యముల తెలిసికొనుచున్నాడు. 
(వ్రధానము = వరమాత్మ, ప్రకృతి, బుద్ధి. 


“దేవాం వినా కించిదస్యాత్‌ దేవోయం నర్వసాధనం” ధర్మార్థ 
కామమోక్షానాం మూల సాధనం” దేవాము లేనిచో ఏమియు లేదు. ఈ దెవామే 
నర్వసాధనము. ధర్మార్థ కామ మోక్షము లనెడి వురుషార్థముల సాధించుటకు 
మూలము దేవామే కదా! 


శ సాధన మ్మాతమౌ తనువు నాధ్యాము గా దలపోయకున్లు నో 
బాధోయ నుండ దైన బిడబాయయు కళ్ళు భలానుఖ్లుల్తీ, నం 
ళోధన తోట్లు శ్రియ ([బబోదిన మాయవె నంచితాదులం 
గా దొనలేముగా వుడమి గాయము దౌడు దాత శర్రదా! 50 
నిన్ను చేరుట కువకరణమైన ఈ దేవాము, ధ్యేయము కాదనెడి 
నత్యమును గుర్తించినచో, శరీరము ధరించుటవలన బాధ లేదు. అయినను 
వురాకృత కర్మఫలము అనుభవింవక తవ్పదు కనుక, వరీక్షకు ఓర్చుకొనెడి శక్తి 
నిచ్చి నడిపింవుము.. భూమి మిద ప. కాలము నంచితమును, 
ప్రారబ్ధమును కాదనలేము కదా! ' 


"ప్రారబ్ధం బలవత్తరం ఖలు విదాం భోగేన తన్య క్షయం” =. వివేక 
చూడామణి. "ప్రారబ్ధం భోగ్యతే నశ్యేత్‌' “అవన్యమే వాను భోక్తవ్యం క్పతం 


కర్మ శుభాశుభమ్‌” - (శ్రుతి. ప్రారబ్ధము శక్తి మంతమైనది. అనుభవమున కాని 
నశింవదు. చేసిన కర్మ శుభమైనను, అశుభమైనను తప్పక అనుభవింపవలసినదే 
అని భావము. 


ail 


తొయము నీ వొనంగినటి కాలము నెతము త్వ (తృానాదమే, 


ధ్యోయయము నిన్ను వోడుటయె వమ (యోజన మాన బేనితో 





వూ యవల దావమున నింక త్పుదాళయ నీబ్టీగూర్పోకే 
పాయను దీని ఈ నవొనభావమె మావమకభాగదేయమా | 917 
అమ్మా! ఈ దేవాము నీ విచ్చినదే. కాలము (ఆయువు) కూడనీ 


అనుగ్రవాభలమే. నా ధ్యేయము నిన్ను చేరుపే అయినను, ఇట్లవతరించిన నా 
యీ దేవామువలన నీ వేవయోజన మాశించితివో, అది నెజవేజు దాక దీనిని 
విడువను. ఈ నవాన భావమె నాకు నీ వొనగిన అదృష్టముగ భావించెదను. 


చం॥ నలువుడు చేరి నంతనమునం జీణునవు్వులు చిల్చరంవగా 


బౌలువడి లోకమం దతణుగు వౌట్టేతి నోడ్చుబు నొక్ళనాడు నో 
దౌలియతకో ; ళోకతవు లయి బీనముగా ఐరిదోననంబులం 
బలుకోగ వాడు వచ్చాదోను బంధము (దొంచ్సి త్తాదాజై యైనబో ॥ 52 


పలువురు బంధువులు చేరి ఆనందించుచుండ, ఏమియు తెలియని స్థితిలో 


రోదించుచు ఒకవుు డీలోకమున వ్రవేశించితిని. వారు దీనముగ వేదనతో 


వెక్కి వెక్కి ఏడ్చుచుండ, నీ వాజ్ఞాపించినచో ఇపుడే శరీర బంధమును 
త్రెంచికొని వచ్చెదను. 


మ॥ 


లలవన్నా డు వురాళ్ళాతంబులు తమంతం బోక' నంస్కారమై 

నిలుచున్‌ భావి౧తి (పుదిర్థికొయులా నిరిట్ల కార్యొంటురలా 

తొలగం దోయగ రాని వాననుచు ; ఎంతో కుందతి నేడు త 

లతృల డూవానుభోవంబు దుధ్ధరముగా ; (బారబనంధాయిన! 53 


వూర్వ జన్మలో వూర్వ దేవాముతో చేసిన కర్మలు, ఆ శరీరము వలెనే 


తామును నశింపక నంస్కారముల రూపమున నిలిచియుండు నని కాని, రాబోవు 
జన్మములలో జీవన మార్గముల నిర్దేశించు నని కాని, నిర్గీతము లయిన వాని 
వనుల నవి చేసికొని పోవుచుండు నని కాని, అనుభవింవక తప్పించుకొ న 
 వీలగునవి కావు అనికాని, ఆనా డనుకొన లేదు. అమ్మా! ప్రారబ్ధముల 


36 విశ్వవేదన 


అనుభవింవజేయుచుందువు. ఇవుడు నేను వాని ఫలితముల దుర్భముగా 
అనుభవించుచు ఎంతో బాధ వడుచున్నాను. 


వరమేశ్వరి భవచక్ర వ్రవర్తిని (ల.న.నా) “కర్మసాక్షిణి - కర్మభలవ్రద' 
కదా! (ల.కత్రి.స్తో) 


ఉ|| వ తనువుం దలంచి వులకీంచితినో మును, తళ యడావో మే 
దీ? తనువౌబు దోచినది ; టీవ్తి విళీర్రములా 6నీనికల్‌ 
లోతను (రె జానుబెడ్‌ి యావము మార్పుడ గంటి గుంటలం ; 
దా తను సోయగంవు వలులందా భలించాడు నోడు కేళయుల్‌ ॥ 54 


పూర్వము ఏ శరీరమును చూచికొని ఆనందించితినో, ఆ న్వరూవ 
మివుడు లేదు. కృశించి పోయినది. కనుపావలు కాంతి తగ్గి కంటి గుంటల 
లోతులలో వడి, అందమును కోల్పోయి, అనవ్యాముగ మారినవి. 
దేవాసౌందర్యాపాదకము అయిన నిమ్నోన్నతముల చాలులందే కేశములు 
వండిపోయినవి. 


శరీరము వరిజామశీల మనియు, అశాశ్వత మనియు, అదే శాశ్వత 
మనుకొనుట అవివేక మనియు భావము. 


ఉ॥ మక్కువ తగ్గా దోవూయున ; మారిన దృష వివేక లేళమున్‌ 
బత్సను బుక నా కరము వజ్టుళ తోకొని పోవుచుండ నో 
స్టాత్టుడతో యవ్లూర్చుముగో నేయబు నా ళిథిలాధివానమున్‌ 
(బున వీడలేక నిను గాంబుదు, గాంతు మదాభితంబులన్‌ | 55 


ఇవుడు శరీరముపై వ్యామోవాము తగ్గి నా దృష్టియందు మార్పు 
వచ్చినది. కొంచెము వివేకము కూడ కలిగినది. ఈ దృష్టి మార్పు, వివేక 
లేశము రెండును, నా చేతులు వట్టుకొని న న్నెక్కడికో (నీ యొద్దకు) 
అవూర్వముగ తీసికొని పోవుచుండ, ఇట నా పాడువడిన నివానమును 
(దేవామును) వీడ లేక, నీ సాన్నిధ్య భాగ్యమును వదలుకొన లేక, మాటి 
మాటికి ని న్నొకమారు, నా ఆర్జితముల నొకమారు చూచుచు, నిలచితిని. 


శా|| వదో లోవము లేక జీవితమునం దోలా నుఖిందుండదం. 
చాదితాద్భ త బుద్ధి నొప్పులా రవొన్యాం బింత తన్తాంటో; నౌ 
నీదొ ననిధి చుండకుండుటయె, కానే కాదు వేజొండు ; త్త 
త్వాదాఖన్లీతి గాక మత్త్యలకు నం్రావ్తంబునో సౌఖ్యాముల్‌॥] 56 
కా విశ్వవేదన 


జీవితమున ఏదో లోవము లేకున్న నుఖ మేల యుండదని, దానిని 
తెలిసికొ నవలెననెడి వట్టుదలతో శ్రమించి నేటి కెటో ఆ రవాన్యమును కొంత 
న. అది నీ నన్నిధానమున నుండకుండుటయే కాని, వేరొండు కాదు. 
అమ్మా! నీ పాద వద్మములందు తవ్ప జీవులకు నుఖమెందు లభించును? 
లభింవదని భావము. 


శా అనా కుత న్వకాల్పుముల జేయం గూడిరానవ్వు, డీ 
(పొణంబుల్‌ నహాతంబు దా మువళమింవం జఊూబుబున్సువ్లుు డౌ 
ద్దానిన్‌ ధారణ నేయ లేక్‌ మది నిస్తాజాంబు గన్హువ్వుు లే 
మేన న్మిల్సిన నన్ను గన్తాచుయు కూర్చిన్‌ ముక్తీ నంధాయినీ ॥ ల్‌/ 
ఆనాడు నా యింద్రియములు తమ తమ కార్యముల నిర్వహించుటకు 
నవాకరింవనవుడు, నా. ప్రాణములు నహితము శరీరమును వీడి 
మజలిపోవుటకు ఉద్యమించునవుడు, దేనిని కూడ నిల్పుకొన లేక మనన్సు 
బలహీనమైనవుడు, , ఈ దేవామందు నిల్చిన నన్ను (ప్రేమతో చూడుము. 
బంధముల తొలగించి ముక్తి నిచ్చుదానవు నీవే కదా! 


వరాశక్తి 'బంధమోచని - నంసారవంక నిర్మగ్న నముద్ధరణ వండిత - 
ముక్తిద - ముక్తిరూపిణి' - (ల.న.నా, 


ఉ॥| రాలయు కళ్ళ మేశముయ్యి తంరోగతుండగు జీవు నుద్ధితిన్‌ 
గాలము వైచి లాగికొని కాయము ద్ర జోయునాడు, లొ 
న్మూల యతంబుగా నవామయువో గడు బైన్యము నొందునాడు, న 
శ్రేలగ రమ్ము (వేమమున నౌబ్బుట నున్చు భభబ్మోవదాయినీ 58 
శుభముల నిచ్చు తల్లివి. కాలము కర్మము కలిసి వచ్చి కంఠమున (విశుద్ధ 
చక్రమున) గల జీవుని “బలవంతముగా, గాలముతో లాగినట్లు లాగివేసి, 
దేవావతనమునకు కారణమైన నమయమున, నా గర్వము మొదలంట నశించి, 


నే నెంతో దీనముగ కస్పించునవుడు, నీ కం నున్నను (ప్రేమతో నన్ను 
పాలించుటకు దయసేయుము. 


ఉ॥ వేదనతోడ నో మరణ వేళ మతి (భ్రమజణంబు ౧8 ని 
న్హాదకు నంన్ధురింతునొ తదన్యమునం దలవూని యందున 
తాదన తీవ వచ్చి, యశనుతొంవ దలిర్లో భినధ శాద్ల లం 
బీ దయనీయ నిల్సి భవపాన వభంబున న్వీకళింవవేో। 59 


36 విశ్వవేదన 


మరణ నమయమున బాధతో, మతిభ్రమించుటచే నిన్ను మనసార 
న్మరింతునో లేక ఇతర విషయములందే బుద్ధిని నిల్పుదునో! అడ్డు చెప్పక ఆ 
నమయమున నీవే వచ్చి కనికరింవదగిన "ధన్యులతో నన్ను కూడ నిలిపి, 
మోక్షమార్గమున స్వీకరింవుము. 


అంత్యకాలమున జీవుని భావము (నంనక్తత) ఎట్టులుండునో దాని 
కనురూవమైన శరీరము మజు జన్మమున కలుగుచుండును. ఇందుకు 
జడభరతుని కథ నిదర్శనము. 


“యం యం వావీ న్ధురన్‌ బావం త్యజు త్యాన్హే కళేబరం! 
తం తమే పతి కౌన్తోయ! నదా నద్భావ ఖావితః ॥ ఖగవద్రీత (8-6) 
“ఎవడోయే భావంబుల దఐిలి న్థరించుచును తనువు త్యజీయింబున ని 
త్యువముగ వాడాభానము లవలంబన వోనీ పొందు నన్యభఖైవంబున్‌” 

- నిర్వచన భగవర్గీతా యోగము 


ఉ॥ మృ త్యూఖొయంబుగా, దయిన వేనును వీడుటు కదొ జంకు, నాం 
గత్యాము దీల్థమౌకు దమరకింబు నళింవదు, కాని వింతలా 
నిత్య వినూత్ల లోకములు ఇిల్భాడు నాకొజ, లీవు నత యం 
దొత్య నురక్తే న లందము లొల్ప్బగ నుందు వంబికా॥ 60 


అమ్మా! మృత్యువనిన భయవడి కాదు. కాని శరీరమును వదలుట 
కేదో నంకోచము. శరీరముతో సాంగత్యము చాల కాలమునుండి యుండుట 
వలన, దాని యెడ మమకారము పోవుట లేదు. అయినను కొత్త లోకములు: 
నాకొణ కెదురు చూచుచున్నవి. అచట నీవు కూడ అత్యంతాభిమానముతో 
అందాలు చిందు చిజునవు కలతో కనిపించుచున్నావు. ల్‌ మూత 'నర్వగత - ఎ 
నర్వల్‌ కక కదా! (ల.న.నా) 


తమకంబు = దేవోభిమానము - మోవాము. పష: కం | 
మోవా మనగా వ్రమాదము లేక ఏమజుపాటు. అనత్యమును నత్యముగా 
భావించుట (ప్రమాదము. దేవామును ఆత్మగా, అనగా అశాశ్వతమైనదానిని 
స భావించుట, శాశ్వతమైన ఆత్మను గుర్తింవక పోవుట 
పొరబాటు. “మోహో మృత్యుః నమ్మతోయం కవీనాం! ప్రమాదం వై మృత్యు 
మవాం బవీమి” - ననత్సుజాతీయం (1-4) అట్టి పొరబాటు వలననే 
' మృత్యువు కలుగుచున్నది. 


చం| మలువులు బివ్ప్వీ (తిప్పు వినుమానముగా రిబియింవ నీవు, నీ 

తోలవులు నా ౪లీరమును దాల్స్‌ విలుజణు కావ్య మయ్యె నే 

వెలుగుల నీడల న్చిలిచి వనర, తింత ముగింవు నెట్టు నం 

ధల నొనరింతువో జునని! తీయు చేర్చువె యివ్లు డేనియన్‌ ॥ 61 

అమ్మా! అనేకములయిన మలువులు (మెలికలు) తిప్పి 
ఆశ్చర్యకరముగ నీవు రచింవ, నీ భావములు నా దేవారూవమును దాల్చి, ఒక 
విలక్షణ కావ్యమైనవి. నేను ఆ కావ్యమందలి వెలుగు నీడలలో ' 
(నుఖదుఃఖాలలో) నిలిచి విసిగి పోయితిని. ఇక నా కావ్యమునకు ముగింపు 
నెట్టీయ దలచితివో? ఇవ్వుడైనను నన్నొక తీరమునకు చేర్చుము. 


చం॥ ళిణిలమ్నులైన ళమ్తలను వంచి ని నృజీయింవ లేను నా 
శిథిల తులోరమయందు నివనీంతువు, తావక వూజునారషై 
_ లిఢిలయు గానీ నా మనను బోయ విలావము నాలకీంవవో! 
శిథిలయులందె కాంతి ఐంళీలన నేయచు వశమంచెదన్‌ | 62 


ఉడిగిపోయిన నా శారీరక శక్తులను కొనరి కొనరి మణుల నొకచో 
చేర్చి, ని న్నివుడు "సేవింవలేను. బిగువు నడలి వడిపోనున్న నా కుటీరములో 
నీ వున్నావు కదా! నీ వూజ కొజకు ఇంకను శిథిలము గాక నిలిచియున్న 
నా మనను వడు బాధను, చేయు విలావమును వినలేదా? పోనిమ్ము. ఈ 
ఇిథిలములందే, అందటీచే విడువబడి నద్దుమణగిన స్థితిలో నీ శాంతి రూవమును 
చూచుచు విశ్రమించెదను. 


_ బడలి వృద్ధావ్యమున మేను వట్టు దప్పి, శ్రమకు నోర్వని స్థితియందు 
శాంతి గోరి, నేడు బలవంతముగ మది నిలువలేక, నియమ నిష వూజల 
నెఐవుకంటకొ, ఆ వరమేశ్వరి యొక్క శాంతరూపమును జ్ఞాన దృష్టితో చూచుచు 
- విశ్రమించుట కూడ ఆ తల్లి సేవయే యగును. బావ్యావూజ మానన శోధనకు, 
వవిశ్రీకరణకు, చిత్తెకా[గ్రత 'ఉవకరించునదే కాని అదే వరమావధి కాదు. కనుకనే 
'అంతర్యాగ వాలా అహం లా అని. లన.నా. వివరించు 
చున్నది. - 

శిథిల కుటీరము = అ వృద్దావ్యమందలి శరీరము 


చం॥ జననము తోడ జీవులకు వావును గలు నటం బెజీంగియన్‌ 
వాగు లదియేలనో మరజు నంన్భ్రృాతి నైతము లీ వవౌంబుగా 


40 విశ్వవేదన 


గనుగెనుబుందు రా మరణ కాంతి ఎవికాన నరిత్తరింగ నం 

జనిత మవోనుమోదమున నర్జుము నవ్యాము భివ్యమౌ గదా ॥ 63 

వుట్టుక ననునరించి జీవులకు మరణము వచ్చు చుండునని తెలిసికూడ 
చావును. న్మరించుటకు మానవులు భయవడు చుందురు. ఆ మరణకాంతి 
తరంగములు చేకూర్చు అనందములో నర్వము కొత్తగను, శుభమును 
గూర్చునదిగను, నత్యముగను, యోగ్యముగను తోచును. 


“జాతన్యహి ధ్రువో మృత్యుః” వుట్టినది మరణించక తప్పదని 
గీతావాక్యము. భవ్యము = శుభము, శుభమైనది, నత్యమైనది, యోగ్యమైనది. 


చం॥ (బ్రదుకును మృ త్యూదోవి నవొవానము గూర్చి యగమ్య గమ్యము 
స్లాదికౌడి వేళ మబ్బ్బ/మయము విన్ధుతి బావు దణూగ్త వీవు; నీ 
యెదుట మదీయ నంచితము లల నమద్దణ వోనీ నిల్ఫితిం ; 
జౌదలిని ధైర్య మిచ్చి వరిళివ నమాన్తీకీ దారి వూవవోే | 64 
తెలియని గమ్యమును (జన్మరాహిత్యమును) వెదకు నమయమున, 
బతుకుతోడుగా మృత్యుదేవతను వంపి, నా మారాయానమును 
మరణరూవమైన మజవుతో తొలగించుచున్న దయారాళివి. ఇపుడు నీ యెదుట 
నా నంచితము లెల్ల కువ్పవోసి నమర్పించి నిలిచియున్నాను. నాకు 
ధైర్య స్కైర్యముల నిచ్చి, మిగిలి యున్న యాతక్రానమాప్తికీ తోవ జూవుము. 
జన్మరాహిత్యము లేక మోక్షము అనేక జన్మముల వ్రయత్నమున కాని 
సాధ్యము కాదు. దాని కొజకు చేయు యత్నము ఒక అనంత యాత్ర వంటిది. 
కాగా జన్మములో వడిన శమనంతను మరణరూవమయిన మణవుతో 
తొలగించి, క్రొత్త జన్మమున నూతనోత్సావా మిచ్చునది ఆ వరాశక్తియే. 


నంచితము = వూర్వజన్మములలో కర్మలు చేయట ద్వారా 
దాచుకొనినది. అది మంచిదైనను చెడ్డ్దదయినను అనుభవింవక తప్పదు. 
జన్మములు నంచితాదుల ననుభవించుట "శేర్చడినవే కదా! 


ఉ॥ నా తుది మాట నొక్టులీ వినంగదా తావకో దివ్య దీవ్రీలో 
నా తనువుం ద్యూవీంచుబు ననంత నుఖునితి నుండ నౌెంతు ; నీ 
వీ తరి గాదబున్ను, భొవటీవితమే యగుగాత తల్లి! ఆ 
వూతుడ్తనౌ లయాంతమునో నుజ్జ్వాల బిందువు నౌదు జృత్ఫొఖిన్‌ ॥ 65 


అమ్మా! నా చివరి మాట నొకటి వినుము. నా యీ శరీరమును 
త్యజించి, నీ దివ్య తేజన్సులో లీనమయి నుఖముగ నుండ గోరుదును. ఇందుకు 
నీ వివు డంగీకరింవకున్న, ని యిష్టమే కానిమ్ము. లయాంతమువణకు 
వేచియుండి పిలువబడి వచ్చి నీ జ్ఞానమయ కాంతి నముద్రమున అఖండమయిన 
మవోజ్ఞ వల బిందువునై పోవుదును. 


వరమేశ్వరుని యెడబాటు నహింవ లేని జీవులు, ముందు ముందుగా 
ముక్తికొజకు శ్రమవడుచుందురు. కాని కొంద రభాగ్యులు లౌకికములందే 
మునిగి తేలుచు మోక్షమునకు యత్నింవరు. అట్టి మూఢులను కూడ 
లయాంతమున వరమాత్మ తనలో చేర్చికొనక తవ్పదు. అందాక జనన మరణ 
ప్రవావామున కొట్టుకొని పోవుట దుర్భరమే యైనను, అది వారి కా తల్లి 
నిర్ణయించిన విధి కనుక, తప్పదు. 


చిత్తు = నర్వన్వతంత్రమై విశ్వోత్పత్తికీ కారణమైన sae యొక్క 
జానమయమగు చైతన్యశక్తీ. 


ఉత్తరభాగము 


మ॥ తొలుతన్‌ లేదు తదంతమం దయున నుద్యోతింవ దీ మధ్యలో 
గల వోలెం గనువించి మాయమణగు నీ కాయంబు నిత్యంబుగా 
బలబున్‌ జీవుడు తత్పుము నైైలియ యత్స్లుం బెంచ ; కీ మిథ్యలో 
_ దలదాతం దిగిపోయి, జీవితము వ్యరంబా బనం జూబముబున్‌ | 66 


ఆరంభమున లేనిదియు, అంతమున కూడ కనిపింవనిదియు, ఈ 
మధ్యకాలమున కలలో వలె కనిపించి కరగి పోవునదియు, అయిన ఈ శరీరము 
నే నిత్యమని భావించి అనత్యమైన భ్రాంతిలో జీవుడు కూరుకొని పోయి, 
తనను తా నెజుగుటకై దేవు డిచ్చిన నదవకాశము (జీవితము) వ్యర్థము కాగా, 
చూచుచు, శాశ్వతమైన నీ తత్వమును తెలిసికొను యత్నమును చేయుట లేదు. 


“అంతవంత ఇమేదేహా నిత్యస్యోక్తా శృరీరిణః”- - భగవద్దిత (2-18) 


ఈ దేవాములు అంతము (నాశము) కలిగినవి. శరీరధారిమైన ఆత్మ 
నిత్యమైనది. 


“అవ్వక్తా దీని భూతాని వ్యక్తమద్యాని బారత 
అవ్యక్త నిదనాన్వూవ త్యతకా వరిదోవనా| = ఖగవద్దీత (2-28) 


భూతములు వుట్టుకకు ముందు వ్యక్తములు కావు (కనిపింవవు). వుట్టిన 
తరువాతనే (దేవాములు దాల్చుటవలన) కనిపించును. మరణానంతరము 
మజల కనిపింవవు. కనుక అవి (దేవాములు) భ్రాంతి జనకములే. వానికై 
విచార మెందులకు? అని భావము. కలలో కనిపించెడి వన్నువులకు, ఆదియు 
అంతము ఉండవు. న్వవ్నమున మాత్రమే కనిపించి, న్వప్నాంతమున 
మాయమగును కనుక, అవి మిథ్యలు. అట్లే ఈ దేవోదులు కూడ మిథ్యలే. 


“య న్నాదౌయ బ్బ నాన్త్యన్రే తన్కద్యే బాత మవ్యనల్‌ 
అతో మిథ్యా వోగత్సుల్పు మితి వేదాన్త దీండీమ*। -ఛంతరఖభగవత్వాదులు 
ఆదియందును అంతమందును లేక, మధ్య ఏది కన్పించినను, అది 
మిథ్యయే యగును. దేవా మొక్కటే కాదు, ఈ జగత్తంతయు నృష్టికి పూర్వము 
ఇనది, (వళయము తరువాత ఉండనిదే కనుక మిథ్యయే యగును. అందువలననే 
“బవ్మా నత్యం జగన్మిథ్యా” అని [శ్రుతి వలుకుచున్నది. 


విశ్వవేదన 





ఉ| వ దగువీంభునో యది లయింబుఖు తథ్యాయుటంబు, జ్ఞానమై 
యాదకు జీవులందు వరమాలము దొెల్పుబు నిండి యండీనన్‌ 
నీదణు నామ డూవములఅనో మది నిల్పుబు, నంతరాత్తువై 
భోదన నేయ నీ వెలుగు బోల్చుకొనన్‌ గమకీంవ రెంతయన్‌॥ 67 


కనిపించున దంతయు నశింవక తవ్పదని నీవు నిరావరణమగు 
జ్ఞానరూవమున మానవులలో వరమార్థము దెలువుచుండినను, వారు మాత్రము 
న్‌ నామరూవములనే తమ మదులందు నిల్పుకొని, జపించుచుందురు. | 
అంతరాత్మవై బోధించుచున్న నీ |వ్రకాశమును (జ్ఞానదీప్రిని) కొంచెమైనను | 
గుర్తించుటకు యత్నింవరు. బావ్యారూవమునకే ప్రాధాన్య  మిచ్చుచు, 
అంతర్యామియైన వరమాత్మను తలవరని భావము. 


“నర్వాత్మనా దృశ్యమిదం మృషైవ” - వివేక చూడాణి (294). 
ఇంద్రియములకు మనన్సునకు గోచరించున దంతయు మిథ్యయే. “యద్దృశ్యం 
తన్నశ్యం"” “యజ్ఞన్యం తదనిత్యం” ఏది కనిపించునో అది నశించును. ఏది 
వుట్టునో అది అనిత్యమని భావము. ఇట్టి వేదాంతోక్తుల వలన ఆవరణమును 
(శరీరమును) ధరించిన ప్రతి వన్తువు 'నేడు కాకున్నను, ఎన్నడో ఒకనాడు 
నశింవక తవ్పదు. బ్రవ్మా కూడ వళయమున నశించును. నశింవనిది జాన 
మొక్కటే. అది నత్యము కనుక నిత్యము. దానికి నాశమే కాదు. మార్పు కూడ 
ఉండదు. జ్ఞానము జ్ఞేయము ఆనందము కూడ అదే. ఇట్లు నచ్చిదానందమై నది 
కరక “వరమేశ్వరి 'జ్ఞానద - జ్ఞానవిగ్రవా' (ల.ననా)). 


శరీరము కనిపించు చున్నది కనుక అనిత్యము. ఆత్మ అంతట 
నిండియున్నను, కంటి కగుపింవదు కనుక నిత్యము. అది జాన రూవమున 
అందజిలో ఉన్నది. - గురువు దానిని వ్రకాశింవజేయు" మార్గమును 
ఉవదేశించును. ఆయన చూపిన త్రోవను నడచి, తనయందే గల జ్ఞానమును 
(ఆత్మను) సాధకుడే గుర్తింవవలెను. ఆ జ్ఞానమునందే (వరమాత్మయందే) 
మానవు డొనర్చు నర్వ కర్మలు వరినమావ్ర" మగునని “నర్వం కర్మాఖిలం 
పార్థ! జ్ఞానే వరినమావ్యతే అని భగవర్గిత (4-33) ప్రవచనము. 


ఉ॥ నీ తొక దోవ మున్లుదిని నిద్ధల భిక్తేని దోచి, కోరికల్‌ 
(ప్రాకు లీతి దీద్తవన్సి బ్లిక్తే వియక్తీని గానివీంవవం 
బీ కలిజీం దలంచుచు, (పాంవడు న్యష్ల్ట రవొన్యమున్‌ ; నదా 
నీ కమనీయ గాత వరినిన్టీతముల్‌ గద వస్తు జాతముల్‌। 668 


4 _విశ్వవేదన 





"అమ్మా! _నీకు ప్రత్యేకమైన రూప మొకటున్న దనియు, వవిత్రమైన 
భక్తి వలననే నీవు ప్రత్యక్షమై వారి కోర్కెల దీర్చుచుందు వనియు, భక్తి లేనిచో 
కనిపింవ వనియు, ఈ విధముగ భావించుచు నృష్టి రవాన్యమును, మనుజాలు 
గ్రహించుట లేదు. ప్రపంచమున నిత్యము కనుల కగుపించు వన్సు నమూవాము 
లన్నియు నీ మనోజ్జమయిన శరీరమందలివే కదా! 


జీవులు భావించిన రూవములతో వరాశక్తి (ప్రత్యక్షమై వారిని కటాక్షించు 
చుండుట యథార్థమే, అయినను అన్ని రూవములు ఆమెవే యని గుర్తింవ 
వలెను. ఆమె లేని" కాలము కాని, వన్తువు కాని, దేశము కాని లేదు. శబ్దబ్రవ్మామైన 
చైతన్యము, ప్రాణుల దేవాములలో నుండెడి కుండలినియు, ఆమెయే. 


“చాతన్యం నర్వుభూతానాం ళు (టు వేబ్చుతి మేమతిః | 
తతా ఎస మండలీ రూవం (పొశోనాం దేవొమద్యగాం।” 


-ళారదాతిలకం 


రూవమున కాని రూవము లేక కాని ఆమె వ్యక్తమగుచునే యున్నది. 
ఆమె ఎక్కడి నుండియో వచ్చుట లేదు. తనయందే కలదని గ్రహింవవలెను. 


శా॥ అజ్ఞానాత్యత' కర్ణునంజునిత దోవొం బొండు నీకేల? త్ల 
(తోఎజ్ఞాయావము నర్జు జీవగతమై, బావ్యోంతర స్థాయిలొ, 
విజ్ఞాతం బగుయండ ; విత్లజుననిన్‌ విశ్వాధకన్‌ విళ్ళుమున్‌ 
ఉదద్ధాల్‌ ధీరులు గాత యను లెజుగన్‌ దర్చింవ నొధ్యంబెత్నో 69 


అమ్మా! నీ వ్రజ్ఞాన న్వరూవము నకల జీవులలో వెలువల లోవల 
నుండి చక్కగా తెలియబెడుచుండ, అజ్ఞాన మూలమై కర్మలొ నర్చుటవలన 
కలిగెడి దేవాము నీ కెందులకు? దేవాము లేకున్నను నీవు తెలియబడుచునే 
ఉన్నావు కదా! ఈ ప్రవంచమునకు హేతువును, వ్రవంచ న్వరూవమును, 
ప్రవంచాతీతమును, అగు నిన్ను, తత్వదర్శనులై శమ దమాది షడ్డుణ 
నంవన్నులయిన ధీరులుగాక, ఇతరులు తెలిసికొనుటకు గాని, చూచుటకు కాని 
సాధ్యము కాదు. 


దేవాము అజ్ఞానాత్మకమైనది. a కర్మఫలము ననుభవించుటకొ జకు 
ఏర్పడినది. గోస్వామి తులసీదాను మవాశయుడు వానుమాన్‌ చాలీసా 
ప్రారంభించుచు, “బుద్ధి హీనతనుజానుకై నుమిరౌ వవన కుమార్‌. శరీరము 
బుద్ధి హీనత (అజ్ఞానము) వలన వర్చడినదని తెలిసికొని వవనకుమారుని 
న్మరించెద. నన్నాడు. మన మొనర్చు కర్మల బట్టియే జననము (దేవాధారణము) 


కక విశ్వవేదన 


మరణము వచ్చుచుండును. దేవాము ధరించినవుడు కర్మలు చేయకున్న 
జీవితము గడువదు. చేసినచో బంధము తప్పదు. ఇట్లు కర్మాచరణము ఒక 
విషవవలయముగ తోచును. మటీ దీని నుండి తప్పించుకొను "పెట్ల? బంధము 
లేకుండ చేసికొనుటకు అవకాశము కలదా? కలదు. 


జానయుతమై, కర్తృత్వమును తనయం దుంచుకొనక, చేయు కర్మ, 
బంధము "కానేరదు. కర్మ ఫలమంతయు జ్ఞానమందే వరినమావ్రమగును. 


(వ్రజ్ఞారూపము - జ్ఞానము న్వరూవముగ గలది. దేవి చిత్స పరూపిణి. 
అనగా వ్రజ్ఞారూపిజి. ఈ “చైతన్యము విశ్వమంతట వ్యాపించి యుండుటచే 
(వేతి జీవికీ వెలువల లోవల భాసించుచున్నది. కాని కనిపింవదు. 
ఆలోచింవగలగినచో బుద్ధికీ తోచును. నదిలోని నీరు ఏ పాత్రతో ముంచిన 
ఆ పాత్ర అకారమున ఉన్నట్టు, ఏ ఆవరణము (దేవాము) కలిగిన, ఆ 
ఆవరణముతో న్ఫూలదృష్టికీ గోచరించును కాని, అంటియుండదు. “యథా 
స రం సౌక్షాకిదాకాశం నోవలివ్యతే | నర్వ్రా వస్థి సితో దేహే తథా త్మా 

నోవలివ్యతే” | అంతట వ్యాపించి యున్న ఆకాశము నూక్ష్మమగుటవలన 
ఎట్లు అంటియుండదో, అస్త దేవామం దంతట ఉండెడి వరమాత్మ దేవాముతో 
అంటియుండడని భగవద్గిత (13 - 33) వలుకుచున్నది. కనుక శరీరములు 
వేరు వేరుగా ఉన్నను వానియందలి అత్మ (ప్రజ్ఞ ఒకటే అని తెలియవలెను. 


ఆత్మరూపిణిమైన  వ్రజ్ఞయే విశ్వముగ రూపొందినది. అట్లు 
రూపొందుటకు కానే కారణమైనది (విశ్వజనని). హేతు వగుటవలన 
విశ్వముకంటు అధికమైనది (విశ్వాధిక)ి. 


తద్‌జ్ఞులు = = తత్వవేత్తలు ; ధీరులు = కామకగ్రోధాది అరిషడ్వర్గమును 
జయించిన వారు. 


ఉ|| _భావముగా న్ఫురించి మది వాక్కుల వక్రయునందు వ్యక్తమై, 
చేవగో నిల్పి దేవోమున జినయ లీలల వూవుచుండినన్‌ 
నీవని శుంతయైినను గణీంవకి చావును వుట్సువున్‌ నేదా 
(తోవల పోవ నోవుదుడ దుఖమునన్‌ మజీ వత్తు ర్యీకీయన్‌ 1 70 
భావ రూవమున మనన్సు నందును, వాగ్రూవమున నోటియందును, 
శక్తి, (బలము) రూపమున శరీరమందును, నీవు నీ చిద్విలానముల, 
చూవుచున్నను, ఆ చూవునది నీవే యని కొంచెమైనను గ్రహింవని మానవులు 
చావువుట్టువులు. చూపెడి. త్రోవలలో. దుఃఖమున పోవుచు వచ్చుచున్నారు. 


విశ్వవేద న 


కర్మ న. చిక్కి వరమార్థమును గ్రహింవక నంసారమున 
తిరుగుచుందురని భావము. 


మ (వతి దోవోంబున నీవు నౌ ననుబు, నిర్హ్వాంద్దూంబుగా ఐల్బ, త 
 ద్వ్యూతిరేకంబుగ 'దేవామే' ననుచు నంభావింబు జీవుండు, నీ 
నీత్‌ గుర్తింవక 'నోనౌ (బవోజ్ఞ మన నందోసాం బవిద్యావ్యు లిన్‌; 
మలినిం దత్య్య్బతినిం బులోగలిని నంఖావింవ లే ఉడపైతన్‌॥ 71 


(వతి శరీరమునుండి నీవు “నేను-నేను” అని వలుకుచుండ, దానికీ 
వ్యతిరేకముగా “నేను దేవాము' ననెడి భావముతో జీవుడు నీ ఉనికినే గుర్తింవక, 
అవిద్యావ్రభావమువలన “నేను బవ్మామునని వలుక లే కున్నాడు. “జీవుని 
భో గార్థము, విషయారముల కల్పించెడి మనన్సును కాని, అది చేసెడి వనిని 
గాని, దానిని వశము చేసికొను నవుడు లఖించెడి అభ్యుదయమును (వభమును) 
గాని చక్కగా తెలియ జాలకున్నాడు. 


“ఏష నర్వేమ భూతేమ గూఢాత్మా న ప్రకాశతే” - కలోవనివత్తు 
వరమాత్మ అన్ని జీవరానులలో 'అవాంి అని తనన తెలియబడక 
మిక్కిలి గోవ్యముగ ఉన్నాడు. 


కర్తపృత్వాభిమానియైన  వ్రమాతను, ఆత్మ ప్రత్రిఫలించినవుడు 
అవాంకారముగను, అది |ప్రతిభలింవనవుడు (ఆత్మాభానయందు) కేవలము 
అంతఃకరణముగను చెవు ఎచుందురు. 


అంతరింద్రియములలో ' ఒకటగు మనన్సు, జా గ్రదవన్గయందు 
న్ఫూలరూవముతోడను, న్వవ్నమున నూక్ష్మరూవముతోడను, భోగించుట 
కనువైన విధముగా శరీర వర్లాశ్రమ జాతి భేద గుణక్రీయాదులకు ens 
ఫలములను నిరంతరము కలిగించుచుండును. 


మనః (వనూతే వివయానకేషాన్‌ | 
మ్లాలాత్యనా నూక్ట్యాతయా బో లోక్తుః | 
శలేరనర్దాశమ వాతి ఖేదాన్‌ | 
_యవశీయా పాతు ఫలానా నిత్యమ్‌” ॥ 
- వివేక చూడామణి (179) కనుక వవేకి మనన్సు విషయమున శ్రద్ధ వహింవవలెను 


బ్రహ్మము - “బృవాత్వాద్బృం౦ంవాణత్వా ద్పృవ్మా గొవ్పదగుట 
వలనను, వ్యాపించు న్వభావము కలదగుట వలనను, బ్రవ్మా, “బ్రహ్మైవాత్మా 


అనమంతా త్రివ్షకీత్యాతివా' బ్రవ్మామే ఆత్మ. ఆత్మ అనగా అంతట | 
వ్యాపించియుండునది. | 


ఉ॥ గమ్యము లేక గంధవవా కల్పిత మారములం జరించుబున్‌ 
రమ్య వివోయనంబునో విరాజీలు కారద మేమ వరక్తీనా 
నమ్య గలీవ్లుతం వెజుగో జాలక జీవులు నంచితాదులౌ 
కామ్యములన్‌ భుజీంచెరట తాన్ని (గ్రపాంవడు నత్త మింతయన్న్‌ 72 

అమ్మా! గమ్య మనునది లేక, రాత్రులందు అందముగ గాలి వాలున | 
తిరుగాడు శరత్కాల మేఘ నమూవాము వలె, కోరదగినది న్పష్టముగ తెలియక, | 
అజ్ఞానాంధకారమున, నంచిత ప్రారబ్ధములు. నడవునట్లు నడచుచు, జీవులు 
కామ్యకర్మ ఫలములను భుజించుచున్నారే కాని, నత్యమును కొంచెమైనను 
గుర్తించుట లేదు. 


జీవులు అన్వతంత్రులు - |ప్రాణధారణమువలన జీవత్వము కలుగు | 
చున్నది. జీవుడు సాక్షి యొక్క (చిత్కళ) (ప్రతిబింబము మాత్రమే. | 
“చైతన్యం యదభిషానం లింగదోవాళ్ళు యఃవునః 
బిచ్భాయా లింగబోవాస్తా తత్సంగో జీన ఉబ్యాతో' | = (కతి 
చం! అవయివి నౌవైజుంగవొ తదంగము లాక్రీయ నడ్డస్వో! న 
న్లైవడు నౌజుంగో రౌల్హరోను నీవ యెణుంగుటు వంతరాత్త వై 
తవియ వియత్తు న్చురమును ఖూరము లెట్టరు నొక్ళ టాక జే 
అవియ త్ర్పుదంగ.దూవముల వ్యాక్తమ్నులై దనరాడు చుండుటన్‌ ॥ గో | 
నర్వసాక్షిణి వయిన వరమేశ్వరీ! వన్తువుయొక్క వేర్వేరు భాగములు ' 
(అవయములు) తమ ఉనికికి మూలమైన అవయవిని (అవయములుగలది - 
వన్తువును) ఎట్లు తెలిసికొన జాలవో, అప్లే జీవులు తమ ఉనికికి కారణమైన 
నిన్ను తెలియ లేరు. నర్వాత్మవైన నీవు మాత్రము నీ అంశము లయిన జీవుల 
నందటీని ఎజుగుదువు. నీ విరాడ్రూవము అన్నిటిని మించి యుండుటవలన 


భూమి కాని, ఆకాశము కాని, న్వర్గము కాని, దేనికది వరిపూర్ణము కాదు. 
అన్నియు చేరిన నమష్టి రూవము నీది. 


వరమేశ్వరి “విరాడ్రూవ - పజ - 'నవావ్రశీర్ణవదన స 
వవ నాక నవాన్రపాత్‌ (ల.న,నా) 





48 విశ్వవేదన 


ఆత్మ న్వయముగ నర్వమును చూచును కాని అత్మ నెవ్వడును 
చూడజాలడు. “యః వశ్యతి న్వయం నర్వం యం న వక్యతి కశ్చన" '- వివేక 
చూడామణి (129) 


సాక్షి - జ్ఞాన (తెలివి) జ్ఞాతృ (తెలియువాడు), జ్లేయ (తెలియదగినది), 
తిరోధానములను (కనిపింవక హీవుట) తెలిసికొని, వట్టి వికారములు లేక 
న్వయముగ ప్రకాశించునట్టి తేజోమయ మయిన చిత్తుయొక్క (వ్రతివింబము. 
సాక్షియే కూటన్గుడు. 


అంతరాత్మ - జీవాత్మ, అంతరాత్మ, వరమాత్మ, నిర్మలాత్మ, శుద్ద్ధాత్మ, 
జ్ఞానరూపాత్మ, మహాత్మ, భూతాత్మ అనునవి _అష్టవిధములైన 
ఆత్మన్వరూవములని చెవుుదురు. ఇందు ఉత్తమమైనది మవోత్మ, దానికే 
బుతము మున్నగు వర్యాయములు ఏర్పడినవి. 


యిల మాత్తా వరంగివ్యూ నత్యమిత్యాదికా మ్యురైః | 
తల్తాతొ వ్యవవోరాళ్గం యన్య నంజ్ఞా మవోత్యు నః |" — (తి 
చం॥ మెలకువ నీ నడావము ; నిమాలతమైన త్లూదకీవక్షమే, 
(లయమ యౌ జాగంబులకు ; ప్రాజ్ఞాలు నై నెతము తొంద జీవ్ణాధిం 
దలవళ నిద బొమ్మ శుబు దద్దయ Tee బాడి వేకువం 
బలుకుబు నువఖాతముల, pn మొనడ్తడు త్వ(తృ ఎమౌాదమున్‌ 1 74 


నీవు నిరంతర జా(గ్రత్స్వరూపిణీవి. మేలుకనియే యుందువు. నీ కను 
జెవ్పలు మూసికొనినచో, లోకములకు ప్రళయమే యగును. ఈ విషయమును 
గుర్తింవని కొందజు ప్రాజ్ఞులు కూడ, నిన్ను నిద్ర వుచ్చుటకు అత్యంతము 
జోలల పాడి, నీవు నిజముగ నిద్రించితి వనియే భావించి, వేకువను మజల 
వచ్చి, మేలుకొలువులను, నువ్రభాతములను 'పాడుచు, న్‌ యూనందమునికు 
ఆటంకమును కల్పించుచున్నారు.. 


వరమేశ్వరి కాలన్వరూపిజీ - నచ్చిదానంద షః నిరంతర నిర్దిద్ర 
- జాగరిణి - ఆమెను నిద్రబుచ్చుట మేలొలువుట అర్థ రహితము. ఇంకను, 
ఆమె కన్ను తెజచిన నృష్టియు, మూసిన లయము అగుననియు, కనుజెవ్పల 
కదలికవలననే ఆమె కాలచక్రమును |క్రివు ఎచున్నదనియు, శ్రీకాలశక్తి విలానః 
(గంథమున కాలవరిగణన నందర్భమున చెప్పబడినది. చూడుడు. 


49 ఆ విశ్వవేద న 


“ల Ps యాఎఐభ్రమే నృష్ల రదో (టూవ్యబ్రమే లయః | 

ఊర రర నంధి న్గృృషీ కాలే వ్యాదన్సంధి | రణే ఖివేత్‌ ॥ (65) 

“వనం దేవీ ఖగవలీ నూ వఖముజోన జో 

తొాలబ్యత మిదం నర్చుం (ఖ్రామయత్యోన నర్చుదా ॥ (70) 

మ| లలితంబైనది నీ తనూలత; నదా లావజ్య సౌజున్య ని 

న్రూలితంబైనటి త్పుద్వలానమును ; నంస్తుత్యుంబు నీ శ్లీర్రీయన్‌; 
వౌాలయం దావళ్‌' విత్రమంబును మవోటీలాలి వరంబు నం 
బలితం జోయబు ; నీదు ళో దౌాలువన్‌ శల్వుండా సాక్ట్యంబగున్‌ ॥ 7 5 


అమ్మా! నీ శరీరము తీగ వలె మృదువైనది. నీ విలానము నిరంతరము 
త్‌ సౌజన్యములవలన సాటి లేనిది. నీ కీర్తి మిక్కిలి పొగడదగినది. నీ 
వరాక్రమము భయంకరమైన విరోధి వర్షమును  చలింవజేయునట్టిది. ఇట్టి నీ 
- శక్తికి సాక్షీ శర్వుడేయగును. 


బావ్యామునకు నూక్ష్మాతి నూక్ష్మముగ తోచినను, కాటు 
అభేద్యమైనది వరాశక్తియే. ఆ. శక్తీ యెదుట ఎంతటి బలవద్విరోధులైనను, 
(అరిషడ్వరాదులు) నిలువజాలరు. దృఢ్యవతుడై "ఘోరతవశ్చర్య నుండిన 
శివుడంతటివాడు ఆమె లావణ్య సౌజన్యములకు, నిషావిశిష్టతకు, 'చలించి 
నన్నేలుకొ మ్ము నీ వరవుడనంచు గారవించెనట. మజియు అతడు శక్రి ధరుడు. 
కావున శక్తీ పారమ్యమును తెలువు సామర్థ్య మాయనకే కలదు. . 


దేవీ భక్తులు నులభముగ నిరంకుశమైన అరిషడ్వర్గమును అధిగమింవ 
గలరని భావము. దేవి 'మవోశక్తి - మవోనత్వ - _మవోవీర్య - మవోబల్‌ 
(ల.న.నా) 


all ఈల్‌ టావిజో! నిను నమంచితలీతి నౌజుంగ నోద్డ లే 
... వ్వజమాతో క్టైమయ బిట్టయు న్లగతంబు నేయవో! 
సోగ నిల్వవో కమల వళ్ళు నువ్వో విభానివాచు? నో 
నయ సౌఖ్యమెంచి నిను నాదా నోస్వుతి బ్రన్తుతించదన్‌॥ _ 76 
అ మొదలు క్ష వరకు గల వర్ణములతో నశింవని రూవము గల తల్లీ! 
నిన్ను చక్కగా తెలియజాలరు. నీ చూవులవలననే శబ్బమయమైన (వ్రవంచము 
అర్థవంత మైనది అనగా ఆకృతి దాల్చినది. మాతృకా వర్ణములుగా ఆయి 
వద్మములందును ఆవిర్భవించి, చక్కని వర్ణములతో (వ్రకాశించుచు సాక్షివై 


50 విశ్వవేద న 


నిలిచియున్నావు. అక్షయ నుఖమును (మోక్షమును) కోరి, ఆద్యయైన నీ 
నరన్వతీ రూవమును న్తుతించెదను. 


“వకాశనాత్మా నవితుః వాగ్రూవత్వాత్‌ నరన్వతీ" - అగ్నివూరాణము. 


నూర్యువ్రకాశకారిణి యగుటవలన సావికత్రియు, వా (వచుచ లల 
నరన్వతియు అయిన వరమేశ్వరి యని భావము. 'నరస్‌' ధాతువునకు “నరః 
వ్రనరజే' (వ్రనరించునది లేక వ్యాపించునది అని అర్థము. చైతన్య (చిచ్చక్తి 
వ్రనరణమువలన నరన్వతియై, వ్యాప్పివలన వైషవియైనది. కార్భ్యరూవమయిన 
జగత్తునందు |వ్రవేశించి ఉండుటచేతను, కార్యజగత్తు ఈ న్వరూవమందే 
వర్యవసించుచుండుటచేతను, విశ్చమయినది. ఇదే ప్రణవము లేక వరమాత్మ. 


శబమయ విశ్వము నర గతంబు -- 


వరబవ్మాముతో అద్వయ మిథునమై యున్న శక్తే ఇట్టిదని తెలువ జాలని 
నాద రూవమున (IN THE FORM OF VIBRATION) తొలుత న్ఫురించి 
(ఈంకారముగా), మాత్రా నమ్మేళనమున ఓంకారమై, వ్యావ్మృతులై, 
వంచభూతములుగా రూవు దిద్దుకొని, విశ్వ నృషికీ కారణమైనది. పిమ్మట 
' గుణముల నేర్పఅచి, ఉత్తమ మధ్యమ అధమ వర్జక్తిత్వములతో భాసించినది. 
ఇట్లు నూక్ష్మమైన నాదమే వాక్కుగా వన్తువులుగా రూపొందుటచే, ఆద్యశక్తి 
నరన్వతియే యగును. ఇదే వరానాదము. 


ఈ వరానాదమే, అంతన్బృప్టిలో శరీరమందలి లాల యందు 
నత్యద్రష్షలచే చూడబడి “వశ్యంతియైనది. పిమ్మట “మధ్యమ టై 
(వ్యక్తావ్యక్తములకు లేక వశ్యంతీ వైఖరులకు మధ్య ఉండుటవలన మధ్యమ), 
విశుద్ధమున అ నుండి అః వణకు గ 6), అనావాతమున క నుండి ఠ వజకు 
(12) మణివూరమున డ - వ వణకు (10), స్వాధిష్టానమున బ నుండి ల 
వరకు (6), మూలాధారమున వ నుండి న వజకు (4), ఆజ్ఞ యందు వొ, 
క్ష (2), మాతృకా వర్ణములుగా అవతరించినది. అనగా ఆయా స్థానములలో 
ఆయా ధ్వనులు అన్పవ్షముగ వినబడినవి. ఈ అన్పష్ట శబ్దములే 
న్పష్టములైనవుడు, వైఖరి అయినది. 


సాక్షి - చూచి, తెలిసికొని చెవ్పునది. జాగ్రత్‌ న్వప్నావన్గలలో 
చూచియు, నుమప్పియందు తెలిసికొనియు చెవ్వునది ఏదో, అది సోకి న 
(వత్యగాత్మ. అనగా న్వ(ప్రకా శమైన తేకో మయ చిత్తతిబింబ చైతన్యము. 


ఆద్య ఆ నృషికి ముందుగా తోచిన శక్తి రూవము - ఈంకారము. 


51 విశ్వవేదన 


ద 


“ఇ తారం బవివ్దుదైవత్యం శ్లళ్తర్యాయాబచ వుష్లదం 

దూవ కాంతి (వదం గ్రోన్షం వలేజ్యుం మోక నీద్దదమ్‌ 
_ మాయా దైవత మోకారిం మవోజన వళలీళరం 

అంతర్జాయా వురగద్దుళ్ళుం నత్తురం తద్దురాననే | 

అని వీజనిఘంటువున ఇకార ఈకారముల అర్థములు వివరింవబడినవి. 

అపే అకారమునుగూర్చి “అకారం బవ్మాదైవత్యం నర్వదైవత మాతృకం, 
నీజం స్వాయంభువం మృత్యో క్షోభణంచ వళంక " అని తెలువబడినది. 
వరమాత్మను అంటియుండునది శక్తీ లేక మాయ. అప్లే అకారము సిమ్ముల 
వ్యక్షమయినవి ఇకార ఈకారములు. 'అకారో వానుదేవ వాచక తన్య స్త్రీత్వార్థే 
ఈకారః - స్త్రీవత్యయః్‌ కనుక అ + ఈ = ఈ. 'యస్యీతిచి నూత్రరీత్యా 
ప్రాతివదిక లోపింవగా ఈ మిగులుచున్నది. తెలియదగిన దేమనగా 
(వ్రకాశబిందువు (సో౭కామయత) ననునరించి విమర్శ రూవమగు ఈ కారము 
న్ఫురించినది. ఈ న్ఫురణము అళబ్దనందనమై 'అ + ఉ + మ మాత్రా 
నంయోజనమున (వ్రఇవముగ అవతరించినది. వ్రణవ మనగా (వకృష్ణమైన 
స్తోత్రరూవము (ఓంకారము) ; |వ్రకాశ విమర్శాత్మకమైన స్తోతరూవమనియు 
చెవ వచ్చును. 


మూలము వరమాత్మ-అకారము నవము-ఈం ప్రణవమూ-ఓమ్‌ 

ఇది అవాం |వ్రధానభావము (అ+ఈ = ఈ) (అ+ఉ+మ = ఓమ్‌) 
'ఇదంి (వధాన అవామిదముల 
రూవము నమప్రాధాన్యము కలది 


(వ్రణవమునుండియే నృష్టి నకలము కలుగుటవలన నృష్టికి మూలము 
ఓంకారమే. ఓంకారమే వరమాత్మ లేక వరాశక్తి. 
అక్షయ సౌఖ్యము = నశింవని నుఖము - మోక్షానందము. 
ఉ॥ వ్యూమునం దవూళాముగ బోతమునన్‌ నృులియించ నూతమ 
క్ల్లవమందు వీచి వలె నగ్ని శిఖాలవ మట్టు కర్పులిం 
దూరైవిహీన వాయ వక్కు దోవగ జీవి న్వాయంవమాజిదై 
_ వ్యూమునౌ త్పుదాళ్ళుతి యవూద్దము' నా మది నిండీ యండుతన్‌ ॥77 
వూర్ణమున (మవోకాశమున) _అవూర్ణముగను (దవారాకాశము), 
వన్రమున నూలుపోగు వలెను, నముద్రమున తరంగము వలెను, అగ్నియందు 
చిబుజ్వాల వలెను, వాయువున మందవవనము వలెను, నీయందు జీవుడు 


52. - విశ్వవేదన " 


భాసింవగా, నీకు నీవే [వమాణమై తోచెడి నీ వరివూర్ణ న్వరూవము అవూర్వము. 
అది నా యెద నిండి యుండుగాక. 

ప్రోతము = వన్రము ; కర్వలి = వాయువు ; తూర్ణవిహీనము = వేగము 
లేనిది. 


శా} అవ్యక్తంబున బీజీవా (వక్ళాతి ఖావావ్లీన్‌ మవోత్తత్ల్తమై, 
నువ్యక్తీత్త మువోంత్ఫొతిం ఐడన్సే నంళోలించి తన్నా త్రలన్‌, 
ఖవ్యంబా రహా వంబ భూతములుగా ఖానీంబి, ఎశ్వాత్భతిన్‌ 
ఖావ్యంబాన భవత్స్వ్రదూవము నదావ్యాక్తంవి లోకేణ్లల్‌ ॥ 78 


ఓ జగదీశ్వరీ! అవ్యక్షమున బీజము కలదిగా నిలిచి, మవాత్తత్వమున 
వ్రకృతివై ఆ బీజమును ధరించి, అవాంకారమున చక్కగా న్ఫురించి, 
తన్మాత్రలతో భాసించి, ఆనందమున వంచభూతములుగా |వ్రకాశించి, వ్రవంచ 
రూవమున భావింవదగిన నీ న్వరూవము అవ్యక్షమే ((వ్రకటితము కానిదే) 

అగుచున్నది. రూవముండిన కదా వ్యక్త మగుటకు. 


విశ్వనృషికి బీజము అవ్యక్షమందే కలదు. బీజము కలవాడు బీజి 

వురుమడు. కనుక అవ్యక్తమే వరమాత్మ లేక వరమవురుమడు. వీజమును 
దాల్చునది స్త్రీ. అందువలననే ప్రకృతిని స్త్రీగా భావించెదరు. (వకృతినుండి 
ఏర్పడినది అవాంకారము. అవామునుండి బుద్ది మనన్సు మున్నగు తత్వము 
లేర్పడి నవి. 

“ఖం(దియేఖ్యా? నరావ్యోర్లాకి అల్లేభై ల వరిం మనః | 

మననన్తు వరామిద్ధి చ్చు తా మవోన్‌ వరః ॥ 

మవొతః వరమవ్యశ్త మనవ్యశ్తా త్పురువః వరో | 


వుడపషా ను వరం కీంబిత్‌ నొ కొవా సా వరాగతిః ॥ 
-కఠోవనివత్తు (3-10,11) 


ఇంద్రియములకంట విషయములు, విషయములకంట మనన్సు 
మనన్సుకంటి బుద్ధి బుద్ధికం టె మవాత్తు, మవాత్తుకంట అవ్యక్తం, 
అవ్యక్తముకంటె వురుమడు శ్రేష్టమయినవి. వురుమనికం టు వరమోత్కృష్ట 
మేదియు లేదు. అదే చివరది (కాష్టా = వరమావధి. అదే వరమగమ్యము 
అని భావము. 


శద్ధ చైతన్యము అన్నిటికంటె శ్రేవ్టమై వురుమడని వ్యవవారింవ 
బడుచున్నది. కాని విశ్వనృష్టికీ నవాయకారియై గుణ నంవలితమైన 
|. 2 జా విశ్వవేదన 


ఆవరణరూవశక్తి అవ్యక్షమున తోచుటవలన, అవ్యక్షమును వురుమనిగను, 
విక్షేవశక్తే ప్రాధాన్యము గల మవాత్తును (ప్రకృతిని) స్త్రీగను భావించుట 
జరిగినది. నూక్ష్యమైన శుద్ధ చైతన్యము ద్రవ్యమునకు చేతనకు ఆధారము. 
దానికంట న్ఫూలమైన ప్రకృతి అవ్యక్తరూవమైన వదార్థము, శక్తికూడ 
అగుటవలన, వురుమని ఆవహించి, ప్రేరేపించి, విశ్వమనియెడి న్వవ్నమును 
కల్పించుచున్నది. ఈ |వ్రక్రియలో నకల జీవాత్మ నమష్టి రూవమయిన 
హిరణ్యగర్భుడు (నూక్ష్మము), విరాటు లేక విష్ణువు (న్గూలము) రూవముల 


దాల్చిరి. విరాడ్రూవమే అవాంకారమీ 

న + వ్యక్తము = అవ్యక్తము. బీజమందు వృక్షము వలె, అన్ని 
తత్వములు, అన్నీ వర్ణములు, తనయందు అన్చవ్షముగ కలిగియుండునది కనుక 
అవ్యక్తము. అవ్యక్తమున ఆవరణశక్తే ఉన్నందున, విశ్వమునకు బీజమక్కడనే 
ఏర్పడినది. బీజాభీవృద్ధికి దోవాదకారిజి స్త్రీ యైనట్లు, విశ్వబీజము, 
(వకృతివలన మవాత్తునందు వరిణతి చెందినది. కావున నృషి విధానమున 
తొలుత అవ్యక్తము, పిమ్మట మవాత్తు చెవ్పబడినవి. వ్యష్టి న ఎ్రిష్టిలో మవాత్తే 
మనన్సని చెవృబడుచున్నది. 


“చదాన మవ్యక్తం యాలి లవ్యక్త। 0, (వతృాతి న్రమః 
ఎిప్తోరేతాని నామాని నిత్య (వనన ధర్జాడాః [7 = లింగవురాడాం 


శా ఆధారాది వడఖముల్స్‌ నిఖల మధ్యన్గాన మావైని శూ 

ర్దా వపభివానము థివ్య్శూరఇ(ద్రయున్కు దోవోంతని తలా లో 

బ్రీధామంటబును దాల్హు పక్రనవకో' (కేజోం (బఖావింబి త 

ద్వాధన్‌ నిధ్గను ధోన్యాజీవులు నదా మక్తుల్గదా ముక్తీదా॥ 79 

అమ్మా ముక్తివ్రదాయినీ! మూలాధారము మున్నగు అయి 
కమలములును (చక్రములును) నుదుటి మధ్యభాగమును, నవాస్రారమును, 
బ్రవ్మారంధ్రమును, దేవామందలి నీ శ్రీచక్ర న్వరూవమును తెలువగా, 
నవచక్రముల చక్కగా భావించి, దేవామే శ్రీచక్రమనెడి ఎలుక వహించిన 
ధన్యజీవులు నిత్యముక్తు లగుచున్నారు. 

శివశక్తుల శరీరమే శ్రీచక్రము. అదియే ప్రవంచము. ఇందు శివచక్రములు 

నాలుగు, శక్తి చక్రము లైదు, మొత్తం తొమ్మది చక్రములు కలవు. 


54 విశ్వవేదన 








బిందు (త్రికోణ వనుకోణ దశారయుగ్మం | 


మన్వశ నాగదళ నంయుత షోడశారం ॥ 
వృత్తత్రయం చ ధరణీనదనతయం చ | 


శ్రీచక్రమేతదుదితం వరదేవతాయాః || 


బిందు (తీకోజు వనుకోజు దళార యగ్ధాం 
మన్న శో నాగదళ నంయత పోడకారం 
వృత్తతి భూవురయతం వరతళ్రతుర్ధ్వాః 
శ్రీచక్ర వేత దుదితం వరదోనతా య్‌ 
-వీందువు, (త్రికోణము, అవ్షకోణము (వనుకోణం), అంతర్జశారం, 
బహిర్దశారం, చతుర్దశారం (మన్వశ్రము), అవ్షదళవద్మము (నాగదళం), 
షోడళదళవద్మము (షోడశారం), చతురశ్రము (భూవురం) అని వానికి "పేర్లు. 


దేవామే శ్రీచశక్రమని ఎచపెచట ఏయే చక్రములను భావింవవలెనో 
(త్రివురోవనివత్తు వచించినది. ల 


బొందవం (బ్రవ్యారందేబ | మన్తతేచ త్రికోణ 

లలాపే వనుతోణం స్యాత్‌ | (తువోర్డుద్యు దళారూం | 
| ఐపారికారే తంతే | మన్వశం వద్‌ నంన్గీతం | 

నాఖౌ చాన్షదళం వద్ధుం | స్వాధిషానోే కళా [శకం | 

ఆధారే చతుర్యళం న్యా శ్లేవం చ్రవబావయేల్‌ | 

బ్రవ్మారంధ్రమున బిందువును, తలయందు అనగా నవాస్రారమున 

(తికోజమును, నొనటి భాగమున అవ్షకోజమును, కనుబొమల నడుమ 
ఆజ్ఞయందు అంతర్జశారమును, కంఠమందలి విశుద్ధమున బహీర్దశారమును, 
వ్యాదయమందలి " అనావాతమున చతుర్దశారమును, నాభిస్థానమున 
(మజివూరమున) అమవ్షదళ వద్మమును, లింగస్థానమందలి స్వాధిష్టానమున 
షోడశదశమును మూలాధారమున భూవురమును (చతరశము) భావించి 
మానసిక వూజసేయవలెను. ఇట్టి భావమువలన జీవుడు వరమాత్మ ఒకరే కాని 
వేరు కాదు అనెడి ఎలుక అనుభవమునకు వచ్చును. 


ఆధారము = మూలాధారము , వడబ్దములు = అరు చక్రములు ; ; 
ఊర్థాాధిష్థానము = కన ea: చక్రనవకగ్రేజి = తొమ్మిది 
చక్రముల వరున ; య... 


వరమేశ్వరి “ముక్తిద - ముక్తీరూపిజి" - (ల.ననా) 


మ విధవా జీవుల భాగలేయముల నంవ్వోంచి, నారాయణా 
తూ భర్వితిం గదవాద్భుగంత వరర్షూద్త్‌ బాలించ యిం 
పొదవం బెంచి భవాద బంధముల, నేవుంవూవీ గ్యండ్లై 
తుదముట్రేంచబ న్వొవ్ల నర్చుము నముద్యోతింతు వ్వద్వైాతమై 1 80 


బ్రవ్మావై జీవుల అద ఎ్రషములను నమోక్షించి, నారాయణుడవై జగమును 
నీ కరుణా దృమ్వలతో నంరక్షించి, జన్మకర్మాది బంధముల ప్రెంచి, రుద్రుడవై 
నృష్టినంతయు అంతము చేసి, అద్వైతమై చక్కగా (వ్రకాశించుచుందువు. 


దేవి త్రిమూర్మ్యాత్మికు “కేశ విమ న్వరూపిజి" (క + ఈశ + విమ 
న్వరూపిజి) కనుక నృష్టి స్థితి లయాది 'కృత్యములను ఆమెయే చేయుచున్నది. 
(త్రిమూర్తులు వురుమలు కదా ఇది ఎట్లు పొనగు ననరాదు. “స్త్రీ రూవం చింతయే 
ద్దేవీం వుం రూవం వా విచింతయేత్‌ అధవా నివృలంధ్యాయే తృచ్చిదానంద 
లక్షణం” (జ్వానార్థవం) అనీ దేవిని స్త్రీరూవమున గాని, వురుషరూవమునగాని 
లేక ఏ రూవమే లేని నచ్చిదానందముగ కాని ధ్యానింవవచ్చును. శ్రుతి కూడ 
“న స్త్రీ న చ వుమాన్‌' అని బ్రవ్మా వదార్థము స్త్రీ కాదు, వురుమడు కాదు. 
అని నిర రవంద్వముగ |వ్రకటించినది. కనుర్‌ నర్వేశ్వరి - నర్వమయి - 
తక్వాధికయైన వరాశక్తియే ఉపాన్య, 


విధి - జీవుల జీవన విధానమును నిర్ణయించువాడు. “విధాత్రీ నృష్టికర్తీ 
- బ్రవ్మారూపా - (బ్రవ్మాజననీ' అని లలితా నవాన్రనామము. 


నారాయణుడు - ఈ శబ్దానికి వరమాత్మ - బవ్మా - విమ్మమవు - 
శివుడు - నూర్యుడు - చంద్రుడు - అగ్ని అని అర్ధాలు. ఇట్లే నారదో 
శబ్దమునకు జ్ఞానమును విజ్ఞానమును (వవంచ వార్తలను) తెలువువాడని 
చెవు చున్నాము. 'నారం దదాతీతి నారదః | 


“ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపోవై నరనూనవః | 
తొ యద స్యాయనం వూర్చుం తన నారాయజా న్మృతః ॥ 
- మనున్మృతి (1-10) 


“నారాణా మయనం యస్మా త్తస్మా న్నారాయణ న్మృతః” - 
బ్రవ్మావైవర్త వురాణము. 


“నయతీతి నరః ప్రోక్తా వరమాత్మా ననాతనః” - వ్యానులవారు. 
నారము (నీరు) అయనముగ కలవాడు నారాయణుడు. ఆయన నినానము 
నరులు కనుక నారాయణుడు. వంచభూతములు స్థానముగ గలవాడు 
నారాయణుడు. నారమునకు నీరు నరులు, వంచభూతములు, జ్ఞానము: అని 
అర్థము చెవ్పుకొనవలెను. “నారాయణీ - నాదరూపా - సామ రూవ 
వివర్ణికా” (ల.న.నా.) 


56 విశ్వవేదన 


“నన్ను నేను నారాయణునిగను జగజ్జననియైన గౌరిగను, 
విభజించుకొనుటవలన నా తత్వమును, దేవతలు గాని బుమలు కాని 
తెలియలేరు. నేనే దేవిని. విమ్షవును కూడి. అని కూర్మవురాణమున 
వరమశివుడు (వ్రవచించినట్లు తెలువబడినది. 


రుద్రుడు - నంవోరకారకుడైన శివుడే, “నంవోరిజీ - రుద్రరూపా 
(ల.న.నా, 


ఉ॥ రాముడై శివాకృతి వరాత్తులో తత్పుము దౌల్పి రాధికా 
శ్యాయుడవౌయు (బ్రేమ వరమాల మలౌకీక దివ్యఖావనా 
ధాయమముగా రొబించి, ఖవతారిజీవై వగమేళ్చ్టురామై 
మయామకో వ్ర తృరోజు నుమమాదుల్నివై న్ఫురియింతు వంబికా]॥ 81 


అమ్మా! రాముడుగా అవతరించి శివరూవమును తోపింవజేయుట 
ద్వారా వరబవ్మా తత్వమును తెలిపి, రాధాకృమ్ణుడవై పేమను అలౌకికమైన 
దివ్యభా వనా నిఅయయుగ నృజించి, జన్మముల తరింవజేయుచు, వరమేశ్వరుని 
అర్హాంగివై నా వృాదయ కమలమున నుండెడి మధువువై న్ఫురించుచున్నావు. 


“రమంతే యోగితో యన్వున్‌ నిత్యానంద ఎిదాత్తుని 
ఇతి రామవబదేనైతః జ్‌ నరం బవ్యో లిబీయజ్నే ” = వద్యావురాణము. 
నిత్యానందమై న చిదాత్మయందు యోగు లెవనియం దానందింతురో, 
అట్టి రామవదము వరంబ్రవ్మామని ధ్యానించెదరు. 


“లివాయ వివ్దురూపాయ శివదూవాయ వివ్షవో 
శివన్వూ వృొదయం విమ్దు థ్వొష్టోల్రీ వొాదయం శివః!” 
అ నంధ్యావందనము. 
కావున శివ కేశవులకు భేదము లేదు. అట్లే రామునకు శివునకు, దేవికీ 
రామునికి అభేదమని ఉవనివదాదులు తెలువుచున్నవి. రామరవాస్యోవనివత్తు 
నందలి క్రింది ధా్యానళ్లోకములే ఇందుకు నిదర్శనము. 


“రామం (్రివ్యోతగం సోమాళదారివాం శూలినం వరం 
ఖో దూలతో నరత్వాంగం కవన ముపాన్య హే ॥ 

“రామాభిరామాం సౌందర్యానీమాం సోమావతంనకాం 
పాళాంకుళ ధనూర్హాణధిరాం ధ్యాయే త్తి లోచనామ” 


త్త విశ్వవేదన 


మూడు కన్నులతో చంద్రార్థభాగముతో శూలధారియై భన్మమును 
దేవామంతట వులుముకొనిన వీరుడగు రాముని ' ఉపాసి ంచెదము. 
సౌందర్భసీమయై, సోముని అలంకరించుకొని, పాశము అంకుశము ధనువు 
బాణములను ధరించి |త్రిలోచనయై యొవుఎ రాముని మనోవారత్వమును' 
భ్యాస్‌ంచవలె నని భావము. 


ఛివళ్లక్త నమాయోగమే రాము డనుటతు లా 
“రాకారో ళ్ళర్తీలిః పో మంటు: వరిక్షీరితా 
శివళ్తు నమాయోగో యోగ వనన న నంళయః [” 
యోగ్‌ వవ న నంళయః | 
= మవోకాళరా క్రీతం త్రము ' రామ  ఇత్యభిధియతే.' " అని పాఠాంతరము. 


రాకారము (అగ్నిబీజము) ': శక్తి అనియు, మకారము శంభు డనియు 
శివశక్తుల నమాయోగమే రాముడనియు, అదే యోగ మనియు భావము. 


ఇంకను =' “శ్రీరామ శ్యామలాదేవీ శ్రీక ఎషో లలితాంబికా” “కదాచి 
దాద్యా లలితా వుంరూపా క ఎ్రష్షవిగ్రవో” శ్రీరాముడు శ్యామలాదేవి అనియు, 
శ్రీకృష్ణుడు లలితాంబిక అనియు, ఒకవుుడు ఆద్యయైన లలితయే కృష్ణుడుగా 
వురుషరూవమును దాల్చెననియు భావము. వంచభూతముల న ఎ్రషించిన 
పిమ్మట ఆ భూతాంశముల గైకొని వరాశక్తి తొలుత కృష్ణరూవమును దాల్చినట్లు 
దేవీభాగవతమున కలదు. 


“నందగోవ గృ పా జాతా యళోదా గర్భ నంఖైవా 

తతస్తా నాళయివ్యామి వింధ్యావల వానినే!” = దుర్తాన్వ్తళతి (11-42) 
మటజీయ “లోగో భఖివానీ టాపాబ దుర్గ్హాణాపాబ్‌ నంగిలే 

తోవేతు కాళికా: రూపా. వుంటాపా మదాత్సుకా ॥” |” 


భోగమందు-భవానీ.రూవము, యుద్ధమున దుర్గారూవము, కోవమున 
కాళికా రూవము, నా అత్మయే వుగుషరూవము “అవాం దేవీ న చోన్యోస్మి” 
నేను, దేవినే; అన్యము : కాదు-అని వరమేశ్వర వచనము. 


న " రాధాకృష్ణుల టీము "అత్యున్నతము ఆదర్శవంతము. అది దైహికము 
కాదు, ' అలౌకికము భక్తునికి భగవంతునికి మధ్య విడదీయరాని ఏ “బంధము - 
కలదో, జీవబ్రహ్మైర్యమున_ ఏ భావమున్నదో, అదే రాధాకృష్ణుల రైతు ఆ 
(పేమ లోకోత్తలీము. 


చ ల 
న అంబాని 


58 విశ్వవేదన 


ఉ। గుండీయ నాశ్రమించితివి తూలీమి లోకమునందు వాటిగా, 
నిండుగ వాక్కులం దనిలి నిల్చితి వాత్తుగతంబు దౌల్పారా 3 
నండగ నుండి దోవామున నన్ని వనుల్‌ నెువేద్డు నళ్తుమై 
యండెడీ నీదు తత్తుము మవోోళ్ట్వైలమౌ కల (తయంబిగా ॥ 82 


అమ్మా! నీవు లోకమున (ప్రేమను చాటుటకై వాదయ భాగము 
నాక్రమించితివి. మనోగతమును తెలువుటకొణకు వాక్కుగా వ్యక్తమైతివి. 
కర్మలు చేయుట కాధారమైన శక్తిగా దేవామున నిల్చితివి. ఇట్టి నీ న్వభావము 
త్రకరణములుగా ప్రకాశించుచున్నది. 


(త్రకరణశుద్ది లేక చేయు కర్మ మేడైనను వరివూర్ణ వలదము కాదు. త్రికరణ 
శుద్ధివలన వమాత్రత, దానివలన దేవతానుగ్రవాము, తదా = వైరా కర్మసాఫల్యము 
కలుగును. కనుక దైవానుగ్రవాముకొజకు ముందుగా దేవామును, మనన్సును, 
వాక్కును నంన్కరించుకొని సాధన చేయవలెను. ఇట్లు నంన్కరించుకొనుటయే 
త్రికరణశుద్ధి. శ్రీదేవి మనోవాక్కాయ కర్మలందేకముగ ' నుండి జీవులలో క్రకరణ 
శుద్ధి అవళ్యేకతను బోధించుచున్నదని భావము. 

వ్రాకమైన వరాశక్తియే లక్ష్మీ వాజీ గిరిజలుగా రూవముల దాల్చినదని 
ధ్వని. 
చం॥ వౌలువల లో వనీంచుబు వివోయుతంమిగో ముధ్రెవృ త్తు లం 

దాలువుబు దల్జానంగతగతి నుడివంబు నియంశిజీన్‌ నినుం 

దలతు ; నవిద్య బీరు. నివితల్పా విదూటడసనై తమన్గున 

న్మిలిచిత్సి దార వూవుము నునిల్చిత నత్యము జోల భారినే | 8 

దేవామునకు వెలువల లోవల వసించుచు, వివేకముతో కూడిన బుద్ధి 
వృత్తులను తెలువుచు, ధర్మ మార్గమున నడిపించు నియం త్రిణివైన నిన్ను 


న్మరించుచున్నాను. అవిద్యయండు చిక్కుకొని నిజతత్వమునకు దూరమై, చీకటి 
యందున్న నాకు మ వైన Fen నత్యమును చేరు త్రోవ జూవుము. 


: _“లపారతల్ట భూతానా మచరం చరమేవబ 
న్యూ త్వాళ్తదవ్నివ్రయం దూరం బాంతికే ౫ తల్‌ ॥ ఖగవద్రీత (13-6) 
వరబ్రవ్మాము చయల వెలువల లోవల వర్తించుచు, మిక్కిలి 


నూక్ష్మముగ నుండుటవలన, అజ్ఞానులకు తెలియబడక దూరమున నుండినను 
జ్ఞానులకు నమోవముననే యుండునని. భావము. 


59 విశ్వవేదన 


“పైష వురత్రయం శరీరత్రయం వ్యావ్య బహిరంత రవభానయంతీ” - 
బవ్వ్యాచోవనివత్‌ (4), ఆమె (వరాశక్త్రి శరీరత్రయమయిన మూడు, 
వురములందు (న్గూల నూక్ష్మకారణ దేవన లంక, వ్యాపించి వెలువల లోవల 
ప్రకాశించుచున్నది. > 


తమన్సు = చీకటి - ఇక్కడ అజ్ఞానము లేక మాయ 


ఉ|| నీ ఎద పారిజాత వరిజీవ్షీతమైనది నా మనంటు , హే 

వావడు దీనుడం దవుల వర్తిలు వాడ దయాళ్లి ; నన్ను నీ 

దావున నుండువాలి వలె భోన్యు నొనర్లువా ; ఒక్ళలీతిగా 

దావున దవ్వులం దుపాన ధాముడు బల్లుగదా నుధాంటవుల్‌॥ రో 

పారిజాతముల వంటి నీ పాదములందు నా మనన్సు చక్కగా 
లగ్నమయినది. నేనా శిశువును (అజ్ఞానిని), దీనుడను, నీకు కడు దూరమున 
ఉన్నవాడను. నీదయ నర్థించుచున్నాను. నీ నన్నిధియం దుండెడి వారిని వలె 
నన్ను కూడ ధన్యుని చేయము. చంద్రుడు 'దగ్గర దూర మనక, అంతటను 
ఒకే విధముగ కిరణముల [వనరించుచుండుట లేదా! 


ఇచ్చట శ్రీ శంకర భగవత్పాదుల వారి సౌందర్భలవారి శోకభావము 
న్మరింవబడినది. 


“దృళా దామీయస్యా దరదళిత నీలోత్సల యచా 

దవీయాంనం టీనం న్షువయ కృవయా మామవి శివో! 

అనోనాయం భస్యోఖ్‌వతి న బో తో వోని రయతా 

వనేవా వార్చేవా నమకిళ నిపాలో పామ ॥ (57) 

అమ్మా! శివా! విశాలములై అరవిరిసిన నల్ల కలువల వంటి కాంతిగల 

నీ చూడ్కులతో, నీకు కడు దూరమున నున్న దీనుడనగు నన్ను తడువుము. 
ఇందువలన ఇతడు ధన్యుడు కాగలడు. నీకు పోవున దుండదు. చందుడు' 
వనములందును భవనములందును తన చల్లని కీరణముల నమానముగ చల్లుట 
లేదా? 


నీ బిద్భావము ప ్రత్యగాల్ళు యనగా + నిల్బద్‌ నరా వానితో ; 





60 విశ్వవేదన 


నీ విద్వానము నామ డావ జుగతె నిద్దంవ నోంకారమై 

టే బిద్దానము న్వన్హాడావమగు దానిం దౌల్వు నుద్రీలమై 1 ఈ5 
అమ్మా! వరబ్రవ్మోర్శ్మికా ! నీ చిత్రకాశము జీవుని రూవమున 
వ్రతిలించి (ఆభానమై) కన్పెంవగా, నీ చిదాత్మ (నత్తా) (ప్రత్యగాత్మ లేక 
కూటన్గుడను నంజ్ఞతో జీవుని వెంట వాని దేవామున వసించుచు, అతడొనర్చు 
నర్వకర్మలకు సాక్ట్‌గా నున్నాడు. నీ చిత్కళనుండి వుట్టిన నాదము ఓంకారమై 
నామ రూవ మయమైన విశ్వమును నిర్మింవగా, నీ చిద్రూవమైన గానము 
సామవేదమై, నిత్య నత్యమగు న్వరూవ జ్ఞానమును తెలువుచున్నది. 


ఆభానమనగా లేనిది ఉన్నట్లు తోచుట, అద్దములో (వ్రతివింబమువలె. 
చిదాభానుడు జీవుడే. వరమాత్మ చిదాభానుడై జీవభావమును వహించి, 
ఆత్మీయతను (న్వన్వరూవ జ్ఞానమును) మజచి 'పోవుచున్నాడు. కాని కంసాలి 
దాకలి వలె ఎట్టి మార్చు లేని కూటన్ల్సుడు (చిదాత్మ) ప్రతి దేవామందును 
నివసించుచు, జీవుని కర్మలకు పాక్షియై యున్నాడు. చిచ్చక్తి ఓంకార రూవమున 
నాద బ్రవ్మాము, శబ్ద బ్రవ్మామని పిలువబడుచు, నామ (పేర్లు) రూవములుగా 
(వదార్థములుగా) విశ్వమును నిర్మించుచున్నది. చిద్దతగానము 
(లయగతన్సందనము) సామవేదమై నిత్యము నత్యము అయిన జ్ఞానమూర్తిని 
(వరమాత్మను) తెలువుచున్నది. కనుక నర్వము నీయొక్క వ్యా వ్యక్త 
న్వరూవమే కాని అన్యము కాదు. 


ప్రత్యగాత్మ - మార్పులేని (నిర్వికారుడైన)ీ వరమాత్మ. ఇతడే 
కూటన్లుడు, డు, సాక్షి చిదాత్మ, అను నంజ్ఞలతో తెలియబడుచున్నాడు. 


జీవుడు - అంతఃకరణమున (మనను, బుద్ధి, చిత్తము, అవాంకారము) 
వ్రతిలించిన ట్రత్యగాత్మ న్వరూవము. 

_ జగతి - 'అతిశయేన గచ్చరీతిజగత్‌ అను వ్యుత్పత్తి వలన వ్రతిక్షణము 
మార్చు చెందు న్వభావము కలది. లేక ఏకముగా ఉండస్‌ద. కాకున్న, జనించి 
గతెంచువది - వవంచము. ఇది భావమందే వుట్టి భావమందే లయిం? చున్నది. 
బహీఃప్రజ్ఞ లేవి వానికి వ్రవంచమే లేదు. 





- విశ్వవేదన 


విత్సూడూవము వరావోవనివత్తులో ఇట్లు వ్లింవబడినది. 
ోనా౭ నందం న నిరానందం న వలం నాఃి pee నరం 
న న రకల న్షు బైతోషాం మద్యం జ్ఞాని మనో విదా ॥ 


హా స్యా పుదాఖాన్య ఆరాళో నోవలభ్యతో | 
_ తథా నిరంళ ల్చిద్భావ నృృడ్డగో౭ వ న లతో | 


నడ్డ నంకిల్పురవౌతా నద్దు నంజ్లా వివతా | 
: నైషా బిదవినాశాత్మా నస్వాత్ళేో త్యాద తృతాలిదా | 


 ఆకాళ శతభాగాచ్భా బోను నివ్యళ యావీజో 
నకలామల నంసాల న్వడా వైకాత్య దర్భిన | 


నా౭ న్రమేతి నచోదోతి నో ర్రిన్లతి న తివ్షతి | 
న బో యాతి నచాయోతి న బో నోవొ న బోనొబిల్‌। 
నైవా విదమలాకారా నిడ్డొకల్హ్తా నిరాన్సదా ॥ 

ఆనందమైనది కాదు, ఆనందము కానిది కాదు. కదలునది కాదు, కదలనిది 
కాదు. స్థిరమైనది. ఉన్నది కాదు, లేనిది కాదు, వీనికి మధ్యన్గముగ జ్ఞానాత్ముల 
మదులలో మాత్రము తెలియబడునది. 


జ్ఞానము యొక్క వ్రతివలనము లేకుండుటవలన (చిదాభాన), ఆకాశ 
మెట్లు తెలియబడుట లేదో, నిరంశ యగుటవలన చిద్భావము అంతట నెలకొని 
యున్నను, గోచరము కాదు. 


ఎట్టి నంకల్పములు, నామములు లేక నాశ రహితమైన ఆ జ్ఞానము 
ఆత్మయని పిలువబడుచున్నది. 


ఆకాశము యొక్క నూజవ (న్వల్ప) భాగము మామే ప్రతి ఫలించి నట్లు, 
నకలము అమలము వ్రవంచ న్వరూవము అయిన నిష్కళారూపిణి, ఏకాత్మను 
జ్ఞానుల మదులలో దర్శింవజేయును. 


ఉదయాన్తమయములు లేనిది, నిలిచికాని కూర్చొనికాని ఉండనిది; 
పోవునది కాని వచ్చునది కాని కానిది. అది కోరిక కాదు, కోర్కె కానిది కాదు, 
అమలమైన చిదాకారము, నిర్వికల్పము, నిరాశ్రయము అని భావము. 


62 విశ్వవేదన 


SM కేషగ ని న్రలంచి వరిళీలనో వోనీన కేవ మౌదు; వా 
శేవమునో (గ్రపొంచి మది బింత నొనట్దగ శేష వాదు; వీ 
శేషయు - శేవ రెండు (వబించెడి నత్తాయు నీవ యౌజ్క ని 
_భేవము నిన్సై నా వృోటయ నీమ ఎెలింగెడి వ్యోతి గొల్పెదన్‌ 186... 


నిన్ను శేషగా (వ్రధానమైనదిగ) భావించి విమర్శింవగా శేషముగ 
(అవ్రధానమైనదిగ) తోచుదువు. శేవముగనే గ్రహించి ఆలోచించిన శేషి 
వగుదువు. ఇవుడు శేషము - శేషి అనెడి రెండు వదములు వలికెడి (తెలిపెడి) 
నత్యమునకు మూలాధారమై నా వాదయమున జ్యోతివై వెలుగునది నీవేయని . 
గుర్తించి నిన్నే 'సేవించెదను. శేషము నీవే - శేషియు నీవే అని భావము. = 


వ్రధానము తొలగిన మిగులునది శేషము. అది అవధానము. అట్లుగాక 
ఏమియు మిగులక స్థిరముగ నుండునది శేషి ఇది ప్రధానము. ఇచట 
ఆలియవలసినది, మవోవళశయాంతమున నృషి నరము నశింవగా నశింవక 
సిరముగ ఉండున దెవరు ? శివుడా? శక్తియా? ఎవరు వధానము ? ఎవ 
రవ్రధానము? అని. 


శక్తిని భరించువాడు శివుడగుట వలనను, ఆయనచే భరింవబడునది 
(భార్య) శక్తీ కనుకను, శివుడే ప్రధానమని, శక్తి అవ్రధానమని తోవ వచ్చును. 
కాని శక్తి లేక ఏ కార్యము నిర్వహింవబడుట లేదు కదా? శివునికి భరించెడి 
సామర్థ్యము (భర్త్రృత్వము) శక్తి వలననే కలుగుచున్నది. నిర్వవాణ సామర్థ్యము 
శక్త్యంశమే కనుక, శక్తియే ప్రధానమని ఉత్తరకౌళులు శక్తి పారమ్యమును 


శ్రీర్తించెదరు. 

శివుని కాధారము శక్తి. శక్తి రూవము శివుడు. కావున శివుడు లేక శక్తి 
కాని, శక్తి లేక శివుడు కాని లేరు. చంద్రుడు వెన్నెలల వలె వారిలో భేదము 
లేదు. _ 


“న శివేన వినా దేవి న దేవ్యా చో వినా భివః 


న తయో లంతరం నాస్త టా చందితభయా రివ |” 
. - కామ కళావిలానమ్‌. 





మజియును అధిష్టాన, అవస్తాన్న అనుష్టాన, అన్వయ, అకారాది 
లక్షణ ములు, ఇరువురియందు ఉండుటచే, ఇరువురు నమానులేయని, నమయులు: 


వల్కుదురు. 


విశ్వవేదన 


శక్తి ప్రాధాన్యమును చాటుచునే, వూర్వశౌశులు శివ శక్తులలో 
ప్రాధాన్యతా౭[ప్రాధాన్యతలు ఒకవరి ఒకరియందును, వేరొకవరి వేరొకరి 
యందును భాసించుచుండునని వాదింతురు. నృష్టికాలమున శక్తీ [ప్రాధాన్యత 
వహించి వరారూవమున అగ్రభాగమున విలువగా, శివుడు వరాచిద్రూవమున 
సాధన మాత్రమై యుండును. కనుక నృష్టియందు శక్త్యంశము శేషి' 
(వధానము), శివాంశము శేషము (అవధానము) అగుచున్న దనియు; [వ్రళయ 
నమయమున శక్తి శివునియందొక భాగమై అవ్రధానముగ నుండ, శివాంశము 
ప్రళయ రుద్రుడై, మవోకాలుడై నృష్టి నంతరింవ జేయుననియు, ఈ స్థితియందు 
శివుడు శేషి శక్తి శేష మగుననియు చెవు ఎదురు. 


శేష - శేషి భావము అదై ప్రతమునకు విరుద్ధము. అదీ భావనయందే 
కాని వాన్తవమునకు లేదు. నృష్టియందు కాని, స్థితియందు కాని లయమందు 
కాని శక్తి - శక్తిమంతు లిరువురు ఒకటై యుండక తవ్పదు. అట్టి తత్వమే 
వరతత్వము. అదే అద్వైతము. 


శా ఎద్యాడావిజీ వీవు, నోను విడతా౭ఎవిద్యాంధతారతాలో దు 
" ర్చేద్యారైన తమళ్ళరీడడో ; గృపా వీక్షా (వసారంమిలం 

టోద్యాత్తత్త్వ వథంబమిన న్నలివి న నొప్రీధింవు ; తట్‌ జ్ఞాన నం 

పొద్యువ్వూతి మదీయమానన తమశపాభుర్యాము న్గూల్చుతన 87 

అమ్మా! నీవు ప్రజ్ఞాన న్వరూపిజీవి. నేనో, జడత్వము అవిద్యాం 
ధత్వముల రూవమై భేదింవరాని తమన్సును దేవాముగ గలవాడను. 
దయ్మావచురములై న నీ చూడ్కుల నాపై వజపి, నన్ను తత్వమార్గమున నిలిపి, 
బోధించుటకు దయసేయుము. నంపాదింవదగిన ఆ జాన జ్యోతి నా మనన్సు 
నావరించిన అజ్ఞాన మనెడి చీకటిని తొలగించును గాక! 


“విద్యాను శాన్తేవు ఎవేకదీవే స్వాధ్యేము వాక్యేవముబ కా త్వదన్యా | 
మమత్తుగర్జేతి "మవోంధకాలే బిథ్రామయత్యోతదితీన విక్లమ్‌ ॥” || 
= దుర్తానవ్తశతి (11-31) 


వివేకమనెడి దీవమును వెలిగించెడి విద్యలందును, శాన్తములందును, 
వేదవాక్యములందును నీవుగాక మటెవ్వ రున్నారు? అయినను ఈ విశ్వమును 
మమకారమనెడి గుంటలో, మఘవోంధకారమున నిల్పి మజల మణల 
తిరుగుచుండునట్లు నీవే చేయుదువని భావము. 


గ్‌ా విశ్వవేదన 


నత్వగుణము ఇంద్రియములుగను, ఇంద్రియాధిష్టాన . దేవతలుగను, 
తమోగుణము ఆవరణము (వన్తువు)గను ఏర్పడునని తత్వజ్ఞులు చెవు దురు. 
కనుక తమళ్శరీరుడనుట సాభిప్రాయము. విద్యయు జ్ఞానమును జ్యోతి 
న్స్వరూవములు. తత్త కే పలకా ఎముబలన అజ్ఞానాంధకార్‌ము నశించుట 
నవాజము కదా! 


వరమేశ్వరి విద్యారూపిజీ-ఆత్మవిద్య-మవావిద్య శ్రీవిద్య -(ల.ననా.) 


ఉ॥ నీవు ట్లుని (వదానమగు నిర్జల నాదో ళరేర వోను త్ల 

ద్భావ నముభ్ధతారత' పారివ దోవలడ; నీకు నాకు నం 

ఖావన లేదమున్లోను న్వాభావ వంయ్యతిగాదు ; నాయ టా 

పావధి దాటువో నొకబేయో గద ద్దూంద్దూయు తానరాదుగా 1 రికి 

ఓ చిద్రూపిణీ! నీవు ధ్వని (వధానమై నిర్మలమయిన - నాదము 
న్వరూవముగ గలదానవు. నేనో, నీ భావమును దెలువు అర్థమును - 
వదార్థమును. నా దేవాము వృథ్వీనంభూతము. నీకును నాకును పిలువునందు 
బేధమున్నను, అది న్వభావమునుండి తొలగుటవలన కలిగినది కాదు. నామము 
రూవము అను వాద్దులను దాటినచో ఒకకే యగును' కదా! ద్వంద్వము 
కనిపింవదు. 


నాదము లేక శబ్దము వాక్కు యొక్క ఆదిమ అవ్యక్త రూవము. శబ్దమును 
దానిని అనుగమించి ఏర్పడు అర్థమును కలిసి వ్రవంచమును నృష్టించినవి. 
అవగా తొలుత పేరు వినబడినది. పిమ్మట దానికి లక్ష్యముగా వన్తువేర్పడినది. 
ఈ ద్వంద్వమే వాగర్థములు లేక నామరూవములు. అవి విడదీయరానివి. 
తమోగుణమువలన వను ప లేర్చడుట పై వద్యమున తెలువ 
బడినది. 


“నచ్చిదానందో విఖైవా తృతలా ఖరేచ్చ రాత్‌ 
అనీష్బాక్తీ న్తతోనాదో నాదాబ్బిందు నముద్భువాః 1” = కారదాతిలకిం 
నచ్చిదానంద విభవుడైన నకల వరమేశ్వరునుండి శక్తియు, శక్తేనుండి 
వాదము, (సాదాఖ్య లేక నదాశివుడు), నాదమునుండి బిందువు (ఈశ్వరుడు) 
కలెగిరి. 
“నృ మ్యన్ముఖ వరమశివ వ్రథమోల్లాన' మఖండోః వ్యక్తో వాద 
విందుమయ ఏవవ్యావకో బవ్మోత్మక శృబ్ద నృష్టికి ఉన్ముఖుడైన వరమ 


త్‌ విశ్వవేదన 


శివుని మొదటి ఉల్లానము అభిండము, అవ్యక్తము అయిన వాద బిందువులు 
కలదనియు, దావి వ్యావకము (బ్రవ్మోత్మక శబ్ద మనియు, రాఘవభట్టు వివరణ. 


వరమాత్మ మలరహితుడు. జీవాత్మ మల నహితుడు. వరమాత్మయని, 
జీవాత్మయని పిలచెదరు కనుక నంబోధనయందు భేదము కలదు కాని అవిద్య 
కొలగినవుడు జీవాత్మయే వరమాత్మ యగును కావున, భేదము లేదు. 
ఆవరణము వలననే భేదము కలుగుచున్నది. 


దేవి “నాదరూవ - నామరూవ వివర్షిత” - (ల.న.నా) 


చం| అగుదు ఐవోల (వకారము అంబ విగ్యత్చఖ్లైక పాత్తువై 
న్వుగతమ్మ్నునైర తామముగో న్చుందనమందు త్లొటీయ తత్త్పుమున్‌ 
నిగమము లెన్లు నోరవన నోద్చునా దౌల్చు నవుణ్యు ఉమ్మా! నీ 
' యగవడు దావ వైళవము నైన వబించున్తో విళ్టవ్యగవో 89 


విశ్వమే శరీరముగ గల తల్లీ! నే ననేక రూవములుగా విన్తరింతునని 
నంకల్పించి, నృష్టికి కారణమైన "నీ కోరికను, ఇచ్చా జ్ఞాన క్రియా శక్తుల 
రూవమున నృందింవజేసిన నీ తత్వమును వేదములే తెలువేజాలవన, అక త 
వుణ్యుడెట్లు వలుకగలడు? వ్యక్తమైన నీ రూవనంవద నైనను తెలువలేడు. 


. న్వగతమునైన కామము -' అనగా అన్య(పేరణము లేక తననుండి 
"పెల్లుబికిన ఇచ్చ. రెండవదొకటి ఉండిననే కదా అన్య(పేరణ కవకాశము. 
తనకంటె ఖిన్నమయినది వేరొకటి లేనందున వరమాత్మకు (పేరణము తన 
నుండే కలిగినది. 


“సోః కామయత | బవుస్యాం వ్రజాయే యేతి | న తపో౭ తవ్యత | 
నతవన్తప్తాా | ఇదగ్‌ం నర్వ మనృజత 1” - తైత్రిరీయోవనివత్‌ - బబవ్మావల్లి 
= రవ అనువాకము. వరమాత్మకు తా ననేక రు రూవములు కావలెనని కోరిక 
పొడముటచే చక్కగా ఆలోచించి ఈ జగమును నృష్టించెనని భావము. ఇట్లు 
ఈ వ్రవంచము, వ్రవంచమందలి నకల వదార్ధములు, -జీవులును 'ఆయన 
రూవములే కాని అన్యములు కావ, (వవంచ నృష్టీ కమములో కలిగిన ఇచ్చా 
జ్ఞాన క్రీయ శక్తి నందనములను సామాన్యుడు తెలిసికొనలేకున్నను, వాని 
ఫలితముగ ఏర్పడి, న్ఫూల నేత్రములకు అగుపించుచున్న, బావ్యా వ్రకృతినైనను 
_నమగ్రముగా అర్థముబేసికొన లేక భేదమును భావించి నత్యమును మణజచు 
చున్నాడు. 


66 విశ్వవేదన 


శా| నీ యిచ్భా వోవ్లూర్త వానయతమై నిష్టం (యా వేతమై 

యాయా మండీతమై, గజ్యతయము నంఖావించి న్యవ్షించుబో 

నీ యానందము (వేమ ఖావముగో నందీవీంచా వళ్ళుంబునన్‌ ; 

నీ యోకారము నర్జు నంఖృాతముగా నిల్బెన్‌ వూంఢూావమై 1 90 

అమ్మా! నీ కోరిక (దేవమనుష్యాది బవురూవములుగా అగుదు 
ననియెడి ఇచ్చ వరివూర్ణతను కోరి, తొలుత జ్ఞానముతోడను, పిమ్మట 
క్రియతోడను కూడికొని, మాయారూవమున వికసించి, నత్వ రజ నమో 
గుణములను నంభావించి, లోకములను నృజించునవుడు, నీ ఆనందము 
విశ్వమున (పేమయై భాసించినది. నృష్టియందలి నర్వ వన్తు గుణ న్వభావముల 
చక్కగా ధరించిన నీ ఆకారము విరాడ్రూవమయినది. 


వరమాత్మ యొక్క నృష్టికామము న్పందనరూవమున ప్రకాశము పొంది 
ఇచ్చాళ్తక్తి అని పిలువబడినది. ఈ ఇచ్చయే బాగుగా విమర్శింవబడీ జ్ఞానశక్తేగా 
మారినది. జ్ఞానశక్తి కార్యోన్ముఖమైనవుడు క్రీయాశక్తి మైనది. ఈ మూడు శర్తుల 
నమష్షి రూవమునకు మూలవకృతి అని పేరు. “అదే మవోమాయ లేక 
విమ్షమాయ. ఈ మాయవలననే జగత్సమూవాము లేర్పడినవి. “యా మా సా 
మాయా” బావ్యాదృష్టికి ఉన్నట్లు తోచి, విమర్శించి. చూచినవుడు లేనిది 
మాయ. “సాకారోపి నిరాకారా మాయా బవు రూపిణీ - మవి 
నిర్వాఖతం(త్రము. 

“బవ్ముజో రవ్యక్తః | అవ్యక్తా న్మవాతః | మవాతోఃవాంకారః। . 
అవాంకారాత్పంచ తన్మాత్రాజీ వంచ తన్మావ్రేభ్యో వంచ మవోభూతాని | 
వంచ మవోభూతేభ్యోః ఖిలం జగత్‌[” - శ్రుతి. నృష్టికి వూర్వము వ్యక్తము 

_ కానిది అవ్యక్తము. అది బ్రవ్మామునుండి ఏర్పడినది. అవ్యక్షమునుండి మవాత్తు, 
మవాత్తునుండి అవాంకారము ఇట్లు వరిజామము చెందుచు మూల(వ్రకృతియే 


విశ్వముగ రూవము దాల్చినది. 


ఇట్టిదని తలియబడని మూల(వ్రకృతి నత్వో[ద్రిక్రము వలన అవ్యక్షముగను, 
అవ్యక్తమునుండి రజో[ద్రేకమువలన మవాత్తు అనెడి విక్షేవ (కదలెడి) శక్తేగను, 
మవాత్తునుండి అవాంకారముగను తోచి, వన్తు రూవమున అంఈకరణముగను 
మనను, బుద్ధి, చిత్తము, శబ్ద న్పర్భ రూవ రన గంధము లనెడి తన్మాత్రలుగను, 
వ థివ్యావప్తేజో వాయు “రాకాశము లనెడి వంచ మవోభూతములుగను, 
_ వానిమండి త్వ కృక్టు శ్రోత్ర జివ్వో మ్రూణము లనెడి జ్ఞానేంద్రియములుగను 


. విశ్వవేదన 


వాక్పాణి పాద పాయూవన్గలనెడి కర్మెంద్రియములుగను జగత్తు నర్వము 
వ్యక్తమయినది. 


అవ్యక్షమున ఈశ్వరుడు, మవాత్తున హిరణ్యగర్భుడు, అవాంకారమున 
నర్వన్నూల పాలకుడైన విరాట్టు, కలిగిరి. మవాత్తునుండి అంతఃకరణము 
గుణములు వుట్టినవి. అవాంకారము వైకారిక తైజన, భూతాది, నామములతో 
సాత్విక; రాజను తామన రూవముల 'దాల్చీ నష్ట కువకరించినది. శివశక్తుల 
సామరన్యము వికృతము (భంగము) అగుటవలన కలిగిన అవాంకారము 
వైకారికము. డీనివలన దిక్కులు, వాయువు, అర్కుడు, వరుణుడు, అశ్వినులు, 
ఆగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, చంద్రుడు అనెడి ఇంద్రియాధిష్టాన 
దేవతలును ; తైజసావాంకారమునుండి ఇంద్రియములును ; భూతాద్య 
వాంకారమునుండి వంచ తన్మాత్రలు, వంచ మవోభూతములు కలిగినవి. 


ఇం|దియాలు = అధిషానదేవతలు 


మనన్సు - చంద్రుడు __ జీహ్వేంద్రియము - వరుణుడు 
బుద్ధి - చతుర్ముఖుడు ఘాజేంద్రియము - అశ్వనీదేవతలు 
చిత్తము - క్షేత్రజ్ఞుడు వాగింద్రియము - చతుర్ముఖుడు 
అవాంకారము - రుదుడు పాజీంద్రియము - ఇంద్రుడు 
త్వగింద్రియము - వాయువు పాదేందియము - ఉపేంద్రుడు 
చక్షురింద్రియము - నూర్యుడు పాయ్యింద్రియము - మృత్యువు 
శోత్రేంద్రియము - దిక్కులు ఉవస్థేంద్రియము - ప్రజావతి 


ఇట్లు మూలవకృతి విశ్వమై నకల నృషికి కారణమైనది. 
శ్రీదేవి - 'విశ్వాత్మిక - విశ్వరూవ - విశ్వధారిణి - విశ్వాధిక - 
ఇచ్భాశక్తీ జ్ఞానశక్తి [క్రియాశక్తి న్వరూపిజీ - త్రిగుణ - ్రిగుణాత్మికే - 
(ల.న.నా.) 


ఉ॥ నిథణయైనబో దొలియనోరో రటంబు. గుడా (వనన్హువై 
నరము లెన్టు బొక్ళటోయ నర్చుము నిర్పువాణం వొనర్సి నం 
నళ నివ్వత్తి గేవలము నాక్టోగ నిల్చు నవ్యతి వీవు నిన్‌ 
ఖల వరేజ్యూ తోజాయును (టాప్పాని వైవ్షఐి రొద మొక్చెదన్‌ ॥ 91 
గుణ నంనర్గము లేని దానిని తెలిసికొనుట కష్టము కనుక, నీవు 
గుణములతో వ్రనన్నవై, నవ విధములైన నృమలను చేసి కూడ, వానితో 


6కి విశ్వవేదన 


నంబంధము లేక కేవలము సాక్షివై యున్నావు. నృషి స్థితి నంవోర 
కార్యములను బ్రాహ్మి వైషవి రౌద్రీ రూవములతో నిర్వహించు నవిత్రివి నీవు. 
భర్దనాత్మకమైన (నమన్త బంధములను పావములను నశింవజేయునట్టి) 
కోరదగిన శ్రేనమయిన భర్గనా మకమగు తేజన్స్వరూపిణివి. ఇట్లు ముగురమ్మలకు 
మూలరూవమైన నీకు మొక్కెదను. 


వరమాత్మకు గుణములతో కలయిక లేనంతకాలము రూవము కూడ 
లేదు. అవుడు వరశివ, వరానంవిత్‌ నామములతో పేర్కొనబడును. నిరుణము 
నిశ్చలమునైన ఈ వరతత్వము గుణములతో కూడి నగుణము నచలము అగును. 
అనగా శబల బవ్మామై అవరణమును ధరించి వ్యక్తమగును. ఈ నగుణ 
బ్రవ్మామే నృష్టికి కారణము. ఈ నృజనాత్మక శక్తిని సావిత్రి (నవితృశక్తి 
అందురు. ఇది వరమాత్మయొక్క గ్రేషమగు తేజమే కాని మణీయొకటి కాదు. 


“నవితా నడ్డ భూతానాం నడ్డు భావ బల్ల నూయతో 
నృవఎనా (త్రోరజా శెవ నవితా తోన బోవ్యతో |” 
-యోగయాజ్జవల్క్యము. 


నర్వభూతములను భావములను నృజించి (పేరేపించుటవలన నవిత. 
ఇది (పేరేవక శక్తి. 


భర్గ : “నర్వ పాపానాం నంసారన్య చ భర్జన నమర్థ తేజః నత్యజ్ఞానాది 
వేదాంత వ్రతిపాద్యం, అవిద్యానామ కర్మాది భర్ణనాత్‌ భర్గ - 
నంధ్యావందన భా మము. 


నర్ణమనగా నృషి ఇది తొమ్మిది విధములుగ చెవృబడినది. 
1.మవాత్సర్గము, 2. అవాంకార నర్గము, 3. భూతనర్గము, 4. ఇంద్రియ 
నర్గము, 5. దేవనర్గము, 6. తమన్సర్గము, 7. వనన్పత్యాది నర్గము, 8.తిర్యక్‌ 
నరము, 9. మనువ్యనర్గము. దేవనర్గము నుండి మనుమ్య నర్గము వణకు 
ఒకొక్క. దానిలో అవాంతర భేదములు గలవు. వివరణకు అవకాశము లేదు. 
వరమేశ్వరి “బ్రాహ్మీ - బ్రావ్మాణీ - వైవ్షవీ - విష్దరూపిజీ - రౌద్రీ - 
సావిక్రీ - నర్వసాక్షిణీ - సాక్షివర్ణితా - (ల.న.నా,) 


శా అంతన్స్రుష్టయ బావ్యూనృవ్ల యన దోవొందిందు ఎిళ్ళుంమినం 
దంతర్యామిని వౌబు నౌలెడల నాతాజ్ఞనందో దూవంబునం 
(్రాంతిం దోచు జభాక్ఫతిన్‌ భగవతిం గ్యాణ్‌ శ్రీమాత దు 
ర్రాంత ధ్వాంత యయాఖు ని న్లులయ వారిలో ధన్యజీవుల్‌ ౧దా|| 92 


69 విశ్వవేదన 


అంతన్సృష్టిగా దేవామందును, బావ్యానృష్టిగా విశ్వమందును 
వర్తించుచు, అంతటను ఆత్మానందరూవమున చూవట్టుచున్న మంగళాకృతివి. 
ఐశ్వర్యయుతవు, కళ్యాణివి, మాతలకు మాతయైన శ్రీమాతవు. అణచివేయరాని 
చీకటికి వెలుగువు. నిన్ను చూచు వారలు ధన్యుజీవులు కదా! 


“నృవిన్తు ద్వువిదా.(పోత్రా వావ్యోభ్యాంతల' లేదతః | 
అంతరా మాననీ' (పోక్తా వావ్యో భూతమయీ న్యృతా” 
- కాలశక్తీ విలానః 


బా వ్యోభ్యంతర భేదములవలన నృష్టి రెండు విధములు. అందు 
మనన్సంబంధమైనది అంతన్సృష్టి భూతములతో కూడినది బావ్యూనృష్టి 
కనుల! ఊవాకు కనిపించు స్థావర (కదలని) జంగమ (కదలెడి) వన్తు 
నముటజయము నర్వము బావ్యానృష్టియే. అనగా లోకములు గ్రవాములు 
నక్షత్రములు నకల జీవులు, దేవ దానవ యక్ష రాక్షన కిన్నర కింవురువ మానవ 
జంతు వృక్ష వక్షి నముదాయములతో ఏర్పడిన విరాడ్రూవము. దీనికి అధినేత్రి 
మూలవకృతి. 


అను 


అంతన్నృష్టి అనగా పిండాండము - పిండమువలన అభివృద్ధి పొందు 
దేవాము. బావ్యానృష్షి యందలి వదార్థము లన్నియు ఇచట కూడ కలవు. 
ఇంద్రియాధిష్టాన శక్తులే దేవతలు. అధారాది చక్రములు లోకములు. రెండేసి 
చక్రములకొ కటి వంతున అగ్ని నూర్య చంద్ర మండలములు. సాత్విక రాజన 
భావనంఘర్షణలు దేవదానవ యుద్ధములు. ఇట్లే తదితర విషయములు కూడ. 
దీనికి అధినేత్రి మవో త్రివురనుందరీ లేక కుండలినీ వరాశక్తి. 


శా ఆదిన్‌ నీ వఖిలాండతోబీ నృజిన వ్యాపార్‌ ద్వా విధి 

న్నీటౌ తోడు యనేకో రీతు లనునంధదింవం, దొబీయాం శముల్‌ 

భేదంబున్‌ [బక్‌బేంచి జీవగజుయమై విళోధలిం జావ నీ 

వా దోవౌంబుల సాక్టీవా నిలువవో యాత్తానువింధంబినన్‌ ॥ 93 

తొలుత అండ పిండ |బ్రవ్మోండములను నృజించు దీక్షయందు నీ 
చైతన్యమును నీవు బవువిధములుగా విభజించుకొంటివి. అట్లు విభాజితములైన 
(వేరువడిన) చైతన్యాంశములు, ఆవరణముల ధరించి, భేదమును వహించి, 
జీవకోటిగా వ్రవంచవు వుట్టుకను వెల్లడింవ, నీ వా జీవుల శరీరములందే 
ఆత్మబంధమువలన సాక్షివైయున్నావు. 


70 విశ్వవేదన 


ఇచట వరమాత్మాంశములయిన జీవుల వుట్టుక భావింవబడినది. నృష్టికి 
కారణము మూలదవకృతి. ఇది శివశక్తి నమైక్య రూవము. నంవిదూవమైన 
వరాశ్తక్తి లేక వరమాత్మకు తా ననేకము కావలె ననెడి కోరిక గల్గినది. ఆ 
ఇచ్చాన్ఫూర్తి జ్ఞానక్రీయాత్మకమై వృష్టి ఏర్పడినది. నృష్టి యందలి ప్రతి 
వదార్థము ఎక్కడ నుండియో వచ్చినది కాదు. అంతవజకు వరమాత్మయందు 
లీనమై వరమాత్మగా తెలియబడినదే. కనుక నృష్టితో కనిపించిన జీవుడు 
వరమాత్మకంటె వేరు కాడు. “ బీజం మాం నర్వ భూతానాం విద్ధి పార్థ 
'ననాతనం" 


మత్తః వరతరం నాన్యత్శింబిదన్హే ధనంజయ 


మయి నర్చుమిదం (పోతం న్యూతే మజీగణా ఇవ” 
భగవద్గిత (7-10,7) 


నన్ను నమన్త ప్రాణుల వీజముగా తెలిసికొనుము. నాకంటె వేరైన 
దేదియు లేదు. దారమందు మణులవలె నాయందు వవంచమంతయు 
కూర్చబడియున్నది అని భావము. కనుక జీవుడు ఆత్మయే. ఇంకను - 


“నిళ్లర్తు యథా లోనొవండాంతస్తాః న్ఫులింగకా? 
నతాళా దాత్మన న్రద్దుత్‌ (భవన్తి *గన్తై వా” “యోగ యోజనల్య్యము 
కాలిన లోవావు ముద్ద నుండీ అగ్ని కణములు వెలువడునట్లు లోకములు 
వుట్టుచున్నవి. “అజళ్ళరీర గ్రవాణాత్సజాత ఇతి క్తీరతే॥” - బ్రవ్మావురాణము. 
వుట్టుకయే లేని వరమాత్మ శరీరముల గ్రహించుటవలన జన్మించినట్లు 
చెవబడుచున్నాడు. 
ఇట్లు నృష్టి ప్రారంభమున ఆత్మనుండి వెలువడి ((వ్రతిఫలించి) 
ఆవరణమును దాల్చిన జీవాత్మ, అవిద్యవలన శరీరమే తాననియు, తాను వేరు 
అత్మవేరనియు భావించుటవలన ఆత్మ విన్మృతి కలిగినది. కాని తననుండి 
విడివడిన స్వీయాంశములను వరమాత్మ వినర్జింవలేడు. కనుక తాను కూడ 
జీవికి తోడై వాని వాదయ కమలమున వ్రవేశించియే యుండును. 


“య దిదం కించ। తథ్సృష్టాన తదేవాను ప్రావిశక్‌। తదను వ్రవిశ్వ న 
చ్చత్యచ్చా భవత్‌ | - శ్రెత్తిరీయోవనివత్‌ - బ్రవ్మావల్లి - రీవ అనువాకం. 


వరమాత్మ ఈ  వ్రవంచమనుదానిని నృజించి దానియందే 
అంతర్యామిగా ప్రవేశించెను. అట్లు వ్రవేశించి చేతనాః చేతన వదార్థములుగా 


71 విశ్వవేదన 


అయ్యెనని భావము. కాని అతడు సాక్షీ మాత్రుడు కాగా, జీవుడు మాత్రము 
కర్మలొనర్చి, ఆ ఫలములను అనుభవించుచున్నాడు. 


“ద్వా నువర్తా నయవా నఖాయా నమానం వృళ్తం వరివ్వువాతే 
తయో రొన్యః వీవ్చులం స్వాద్దూ త్తూనళ్లు ను న్వోలిచాత లీతి |” 
- బుగ్వేదము 


ప్రకృతి అనే చెట్టు నాశ్రయించి జీవుడు ఈశ్వరుడు అనెడి రెండు వకు 
లున్నవి. అందొకటి (జీవుడు) కర్మలొనర్చుచు, వాని ఫలములను (చావు 
వుట్టుకలు) ఆరగించుచుండగా రెండవది (ఈశ్వరుడు) నిర్వికారియై కేవలము 
సాక్షిగా నిల్చి, చూచుచుండునని భావము. 


మ॥ .వ యోన్యాత్ళకమైన వ్యూవొ రబనా నైవుజ్యాయుం జూవ న 
వవతీర్హింబయి విజ్చఎెల్ల, బోవదీయాకాలో్‌ విశ్నూర్తితో 
శివమై నుందిరిమై (వశాంతిదమునా చ్యిదూవ దీవంబునై 
రొవజోంబుం బరమాద్భు తంబుగ' మవోవోదంటు నేతూయ్బబున్‌ | 94 


తొమ్మిది యోనులతో కూడిన వ్యూవా రచనయందు నీవు నీ నేర్పును 
(వదర్శింవగా, నీనుండి వుట్టిన ఈ పవ్రవంచము కూడ నీ లక్షణములను వుజీకీ 
వుచ్చుకొనినట్లు, శుభమును నుఖమును కల్పించుచు మనోజ్ఞమై ప్రశాంతిని 
చేకూర్చుచు, చిద్రూవమైన దీవముగా మోక్షానందముగా అద్భుతమై 
అలరారుచున్నది. 


యోని అనగా మూలకారణము. వ్రవంచ నృష్టికి ఆదికారణము 
శివశర్త్యాత్మకమైన మూల్మవకృతి లేక అదివరాశక్తి. ఆ శక్తిని కేవలము స్త్రీయని 
కాని, వురుమడని కాని, భావింవరాదు. అది జగత్పితరులైన పార్వతీ 
వరమేశ్వరుల నమైక్యరూవము. ఇందు శివ యోనులు నాలుగు, శక్తి యోనులైదు, 
నమషిగ నవయోను లయినవి. ఈ తొమ్మిది మూలకారణములవలన బవ్మోండ 
పిండాండములు నృష్టింవబడినవి. నృష్టియందు శివశక్తుల [వమేయమును 
రేఖారూవమున తెలువునది శ్రీచక్రము. అందీ యోనులు నృష్టముగ 
చూవబడినవి. = 

వ్యష్టి నృష్టి యందు 1. త్వక్కు (చర్మము), 2. అనృక్కు (రక్తము), 
3. మాంనము, 4. మేదన్సు (క్రొవువి; 5. అస్థి (ఎముక) అనునవి శక్తీ 


భాగములు కాగా, 6. మజా (ఎముకలందలి మూలగ), 7. శక్రము, 
ర. ప్రాణము (వ్రధానశక్తి), 9." జీవుడు (వ్యక్తిగత ఆత్మ). శివాంశములైనవి. 


72 విశ్వవేదన 


“తృగన్వృత్యా ంనవేదోని ధాతన బజ్ఞక్తీ మూలకాం 
మజా" (పొజివీవ ధాతన భినమూలకాః ॥ 
_నవధాతమయా దేవో నవయాని నముద్భువః ॥ = = కార్రీరకమోమాంన 
బావ్యా నృష్టియందు 1. వంచభూతములు, 2.  తవ్మాత్రలు, 
ప, కర్మేంద్రియములు, శీ. జ్ఞానేంద్రియములు, 5. మనన్సు శక్తినుండి ఏర్పడగా, 
6. మాయా, 7. శుద్ధ విద్యా ర. మహేశ్వర, 9. నదాశివులు శివునివలన 
కలిగినవి. ఇవి అన్నియు చేరి 25 తత్వములుగా నర్వమత నమ్మతము 
అయినవి. | 


ఇర వ్యూవా 'మనగా నృష్టునుక్రమజీకలో వ్యక్షమయిన జాతి లేక 
గణము (౮౬1600౧) అని భావము. శివ శక్తుల నమైక్య రూవ మయిన 
శంభుడు . నవాత్మకుడు. నవ వ్యూవాముల ద్వారా ఆయన నృృష్టిని 
(వకాశింవజేసెను. కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త నాద, బిందు, కళా, జీవములు 
నవవ్యూవాములు. కాలము (11006 596౧56), వరములు (రంగులు), 
నామములు (పేర్లు), వీనికి నంబంధించిన జ్ఞానము అనగా భేదాభేదముల 
గుర్తించెడి సామర్థ్యము, బుద్ధికి ఇంద్రియములకు నంబంధించిన తెలివిడి శక్తి, 
వరా వశ్యంతీ మధ్యమా వై వైఖరీ నాదములు, ఆధారాది అజ్ఞాంత వట్బక్రములు, 
ఏబది అక్షరములు, వీనిని అనుభవించువాడు (జీవుడు) - వీనిని 
నవవ్యూవాములని తెలియ వలెను. ఇందు జీవవ్యావాము భోక్త, జ్ఞాన 
వ్యూహము భోగము, కాలవ్యూవాము భోగ్యము. 


చం॥ (వనరణ శీల్లవా శివవలిం వినిదధ్రమ్మునైన శిక్ష వౌ 
(వన్యృత వియళల్తో ప్రయావమయ్యి “వాయవునా నా వలన (నంగతెం 
గనిగొని లేచి వప్పావయి శ్రమ్మర(గిందకు వార యంమ్నవై 
మనృోణ నిరోధక నీతి (మంబిగ వృత్వగ డొవుదాల్చితే! 95 
'అంతట వ్యాపించు న్వభావము గల నీవు శివుని కంటె అధికురాలవై 
అనగా శివతత్వమును మించి, నిరోధింవరాని శక్తేవై ఆకాశభూతముగ నైతివి. 
పిమ్మట చలనాత్మకవై వాయుభూతముగను, వ్రకాశాత్మకవై ఊర ర్థ్వ్వగమనమున 
అగ్నిగను, అధోగమనమున రసాత్మకవై క్రిందకు జారి" జలముగను, 
అవతరించితివి. తుదకు ఘనీభవించి విరోధక స్థికియందు వృథివిగ నై నెతివి. 
వంచభూతములు నీవే యని భావము. 


విశ్శవేదన 


“అవాం వంచభూతా న్యవంచ భూతాని | అవా మఖిలం జగత్‌ - 
శ్రీదేవ్యువవివత్‌ (3). ఆకాశాది వంచభూతములు నేనే లయకాలమున 
బ్రవ్మమునం దవి లీనమైనవుడు అవంచభూతములుగ ఉండునది కూడ నేనె. 
జగమంతయు నేనే అని శ్రీమాత వలికినది. 


నృష్ట్షి నమయమున శక్తి వ్రనరణ మెన్ని విధముల జరిగినదో, వంచ 
భూతము లెప్లేర్పడినవో తెలిపెడి వర్ణనమిది. తత్వక్రమమున మొదటిది 
శివతత్వము. రెండవది శక్తి తత్వము. శక్తి అనగా వరమాత్మయైన శివుని 
సామర్థ్యమే. వ్యావకస్థితిలో ఈ శక్తే అడ్డు లేనిదై బుజాగమనమున నరళరేఖలుగా 
కదలి, ఆకాశభూతమైనది. కనుక ఆమె (శివాని) వ్యోమకేశి కాగా, శివుడు 
' వ్యోమకేశుడైనాడు. మజల అదే శక్తి తిర్యగ్గమనముతో - ముందుకు వెనుకకు 
(వక్కలకు ఒక క్రమము లేకుండ (వనరించి, వాయు భూతమైనది. పిమ్మట 
తావ |వ్రకాశాత్మకమై (వేడి వెలుతురు కలిగి ఊర్ధ్వ గమనముతో 
వ్యావకోన్ముఖమై అగ్నిభూతమైనది. అందుండి తరళ చలన శీలయై ((వ్రకాశము 
గమనము కలది) అధోగమనముతో నంకోచత్వమునకు దారితీయుచు, 
' అవళ్శక్తిగా మారినది. అంతటితో నిలువక ఘనీభవించి కఠినమై నిరోధక 
స్థితియందు వృథ్వీభూతమయినది. 

వంచభూతోత్పత్తిని గూర్చి తైత్తిరీయము “తస్మాద్వా ఏతస్మా దాత్మన 
ఆకాశ న్సృంభూతః। ఆకాశా ద్వాయుః। వాయో రగ్నిః। అగ్నేరా వః అద్భ్యవ బ్రథీవీ” 
- (బ్రవ్మవల్లి 11 అనువాకం) అని వల్కినది. 

“తిర్యగూర్థ్వ మధళ్ళాయీ రశ్మయ న్తన్య నంతతా | నంతావయతి 
న్వందేవా మాపాదతల మన్తకం[॥” అని మంత్రవువృమున పిండాండగత 
వైశ్వానరాగ్ని వర్షింవబడుట గమనార్హము. 

శివ శబ్దము 'వశతి ధాతువునుండి కలిగినది. న్వయం (వకాశక 
జ్ఞానన్వరూవుడు లేక విశ్వమును ప్రకాశింవజేసినవాడని భావము. 


“ఇివవర వరాశక్తి - - వ్యోమకేశి” (ల.న.నా,) 


చం ళివు తీ నీ తశ్రేదము విళివమ యైనను శ్ర్తేవౌబు నీ 
వవిలళ మూర్తి లేదముల నాత్ధుమయంమిగో విజ్చమెల నం 
ఖవితము చేని భూత వరిపాలన తీళ గిరీళ వివ్దు వా 
ఫ్రవుల నృవీంయ తత్తమయము తత్త నుదర్సనమై రిపొంబెడిన్‌॥ 96 


74 విశ్వవేదన 


. శివునికి నీకు భేదము లేదనుట న్పష్టము. అది విశిషమయినదే. కాని 
శక్తీ రూవమున నీవే అనేక రూవముల దాల్చి ఈ విశ్వము నేర్పజచితివి. 
వంచభూతముల పాలించుటకు ఈశ్వరుని రుద్రుని వివ్షువును (బవ్మాను 
నృష్టించితివి. వారి నియామకము తత్వదర్శినిలై ఒవుఎచున్నది. శ్రీదేవి 
“వంచభూతేశి - వంచబ్రవ్మాన్వరూపిజి' ' కూడ. 


“న శివేన వినాశక్తిః న శక్త్యా చ వినా శివః” శివుడు లేక శక్తియు, 
శక్తి లేక శివుడును లేరు. వారికి అభేదము నవాజమై యున్నది. “మయాధ్యక్షేణ 
(వకృతిః నూయతే నచరాచరమ్‌” - భగవద్గీత (9 - 10) నా వర్యవేక్షణలో 
ప్రకృతి చరాచర జగత్తును నృష్టించుచున్నదని భగవద్వాక్యము. కనుక నృష్టికీ 
కారణము మూల(వకృతిలైైన శక్తియేయని నష్టము. “తస్యా ఏవ 
(బ్రవ్మోజీజనత్‌! విష్ణు రజీజనత్‌ | రుద్రో జీజనత్‌ |” - బవ్వ్రాచోవనివత్తు(2). 
ఆ చిచ్చక్తి నుండి బ్రవ్మా విష్ణు రుద్రులు జనించిరని భావము. 


శ్రీదేవి నదాశివ తత్వాత్శిక. 'నదాశివ కుటుంబిని అని లలితా 
నవాన్రనామము. ఈ నదాశివునే వైవ్షవులు శ్రీమవోవిమ్దవనియు, బౌద్దులు 
అవలోకితేశ్వరుడనియు చెవు ఎదురు. వాన్తవమునకు ఇచటినుండీయే 
నగుణార్చనయు, అవతార ప్రాప్పియు కనిపించుచున్నవి. అంతకు వూర్వ 
ముండిన స్ధితి నిర్గుణము నిరాకారము కనుక, వాక్కుకు మనన్సునకు అందదు. 
అది వరాన్‌ంవిత్తు లేక నిర్ణణవరబవ్మాము. నదాశివతత్వమే చిదానందము. 
“యత్ర వాచో నివర్తంతే అప్రావ్య మనసా నవా” అనెడి స్థితి 


నదాశివ తత్వము నుండి ఏర్పడినది ఈశ్వర తత్వము. ఇది 'ఇదమవాం' 
విమర్శాత్మకము. అనగా ఇదము అవాము రెండును కలిసియున్న స్ధితి ప 
భేదరహిత స్థితి. తరువాత వచ్చునది విద్యాతత్వము. ఇది భేదాః" భేద 
వి మర్శాత్మకము. విద్యా తత్వాంతర్గతులే బ్రవ్మ విమ రుద్రులనబడు 
తిమూర్తులు. 


నదాశివుడు ఆకాశభూతమును, ఈశ్వరుడు వాయుభూతమును, రుద్రుడు 
అగ్ని భూతమును, విమ్షవు జలభూతమును, బవ్మావృధ్వీభూతమును, 
పాలించుటకు నియోగింపబడినారు. ఆకాశమునుండి వాయువు, వాయువు 
నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి వృథివి ఏర్పడిన, 
నదాశివాంశముగా ఈశ్వరుడు, ఈశ్వరాంశగా రుద్రుడు, రుద్రాంశగా విమ్హవు, 
వివ్ష్వంశమున బవ్మ అవళరించిరి. వైవ్షవ నంవ్రదాయమున విమ్దవునుండి 
వ్‌. వుట్టినట్లు చెవుఏటలో భేదము లేదు. అక్కడ విమ్ణవు అనగా 


నదాళివుడే - (శ్రీమన్నారాయణుడు. ఇవి తత్వాంశములు. అధిష్టాన దైవముల 
గుణములు ఆయా భూతములలో (వ్రన్ఫుట మగుచుండుటను గ్రహింవవచ్చును. 


బ్రవ్మోండ పిండాండములలో ఈ [క్రమమే గోచరించుచున్నది. చూడుడు. 
బ్రహ్మాండము పిండాండము అధిషాన దైవము వానికార్యములు 


వంచభూతములు చక్రములు — ఆ 


వృథివి మూలాధారము బ్రవ్మా నృజనము. 
జలము మజీవూరము విమ్ణవు నృజన పోవణములు 
అగ్ని స్వాధిషానము రుదుడు ' నృజన పోవణ నంవోరములు 
వాయువు అనావాతము ఈశ్వరుడు  నృజన పోషణ 

నంవోర తిరోధానములు 
ఆకాశము విశుద్ధము నదాశ్‌వుడు  నృజన పోషణ నంవోర 


85 ధాన అనుగ్రవాములు 
గమనిక - షట్బ[క్ర నిరూవణ [గంథమును చూచునది 


4|| మిద్దగ్య నేనుగా, మతిగ బామికిలన్‌ ధరియించి, కాల్యాయుల్‌ 
నీధ్ధము బేన్తి యిందియ విళేనములం (బికజోంబి తోరా నం 
విద్ధుల జోని మానవుల, బారిన లింగము జాభేకొంబు, నీ 
విద్ధల నిద్దురో శ్యూనుగు, దాంతో [కమెంచితొ న్యవ్షీ ఎవ్యశీయనీ్‌ ॥ 97 


అమ్మా! బుద్ధిగను అవాంకారముగను మనన్సుగను భూమికల ధరించి 
అవి చేయవలసిన కార్యముల సిద్ధము చేసితివి. మానవులలో కర్మేంద్రియ, 
జ్ఞానేంద్రియములను వ్రకటించితివి. ఇంద్రియ _పేరితులై వారు కర్మ లొనర్చునట్లు 
చేసి, వారిని ఆ కర్మలతోడనే బంధించితివి తుదకు కార్యముల వరినమాప్తి 
చేసి వృథ్విని (మూలాధారము)చేరి, న్వయంభూ లింగమును చుట్టికొని 
గాఢనిద్రలో వ్రవేశించితివి. నృష్టి వికారములతో ఎంత అలసితివో కదా! 


వరాశక్రియే వరమేశ్వరుని వ నృష్టికార్యమును 
ప్రారంభించినది. మొదట ఆమె బావ్యానృష్టి యందు మవాత్తుగను (6౦9౧10 
Buddhi) అంతన్సృష్టిలో బుద్ధిగను, వ్యక్తమయినది. కనుక ఆత్మకు 
నన్నిహితముగ నుండునది బుద్దియే. "ఇది నిర్ణయాత్మక మగుటచే వ్రధానమైనది. 
పిమ్మట ఆమె బావ్యోభ్యంతర నృమ్మలు రెండిటియందును, అవాంకారము (నేను 
నే ననునది) అయినది. అనంతరము మనసై), నంకల్ప వికల్పాత్మక 
రూవమును దాల్చినది. 


76 విశ్వవేదన 


అంతొరిరణ మేకం న్యా ద్వుషత్త ఖోదా వతుర్వుదం | 
యధథాతు నంకొల్పు వికల్ప కృత్యం తథా ఖవోత్తన్ధన ఇత్యఖిఖ్ర్యాం || 
స్యా బ్బుటి నంజ్ఞాంచ యతథ్నావవేత్తి నునిచ్చితం నంళయ పాన తానం 


ఆను నంధాన హ్‌వం తబ్నాత్తం వ వరిక్తీర్రితర్య ” 
- దేవీగిత (36,37,389) 


ఇంద్రియముల వనిచేయించునది మనన్ను. మనన్సును నడవునది 
అవాంకారము. అవాంకారమునకు మూలము బుద్ధి. బుద్ధి (వకాశాత్మకము. 
కాగా, అవాంకారమును, వ్యక్తిగత చైతన్యముగా (Persona Consciousness) 
రర జలగలు. 


బుద్ధియందు నత్వగుణము, అవాంకోరమున రజోగుణము, మనన్సునను 
ఇంద్రియములందును తమోగుణము, ప్రాధాన్యము వహించును. త్రిగుణములు 
ప్రకృతి ధర్మములే కదా! బుద్ధి, ఇంద్రియాదులలో వ్రతిఫలించుచు, నంస్కా 
రముల గ్రహించు చుండును. సొంఖ్యము ప్రకారము ఇదే జ్ఞావక శక్తికి స్థానము. 


బుద్ధి నిర్ణయాత్మకము కనుక సారథి. మనన్సు నంకల్చ్ప విశల్పాత్మకము 
కావున కళ్ళెము. ఇంద్రియములు చోదింవబడునవి అగుటచే గుజ్జిములు. జీవుడు 
అనుభవించువాడు కనుక భోక్త విషయములు ఇంద్రియములను అకర్షించును 
కావున మార్గములు. నే నని వలికెడి ఆత్మ, ఇంద్రియములు మనన్సుతో 
కూడియుండుటవలన, జీవభావమును పొంది భోక్ష అగుచున్నాడు. 


“అత్యానం రఖినం విది శరేరం రఖ్రమేవతు | 
బుద్ధింత సారఖిం విద మనః (వ్యగవా మేవ బో 1 
ఇందియాజ్‌ వాయానావాల ర్వొావయాంన్రేవు. గోచరాన్‌ | 


ఆక్మోందియ మనోయ్లోం భస్తోత్యానా మనీషిణః” 
--కఠోవనివత్తు (334) 


'ఇద్ధర- ఈ భూమియందు లేక ఈ దేవామున, అనగా 
వ ఎథ్వీభూతమున. అంతఃనృష్టిలో ఇది మూలాధారము. ఇచటనే న్వయంభూ 
లింగము కలదని, దానిని చుట్టికొని (33 చుట్లు) కుండలినీ రూవమున శక్తి 
నిద్రించుచుండునని తెలిసిన విషయమే. సర్పము చెతన్యమునకు ప్రతీక, కనుక 
శక్తిని కుండలినిగా చెవ్వుచుందురు. గ 


శ్వా వాగ్గుంముల వోలె నీవు కివుడున్‌ బాదాన్యాము న్తూవ నే 
ఖాగ౦బున్‌ వచియింతు వ్యేవమని ? వ పాధ్ధ్య్వంబు [శేవంబిగున్‌? 


77 విశ్వవేదన 


కాగా నన్సై ప్రధాన మంచు నుడువంగా జొల్లు సౌందర్భామున్‌ 
లోగొంటన్‌ ఉగదేక తల్పానతళా లోలత్తుయుం జఊావుటన్‌ | 98 


వాక్కు - దాని అర్థము వలె నీవును శివుడును నమ ప్రాధాన్యము 
వహించుచుండ, ఏ భాగమును మొదటిదని, ఏ భాగము మేలైనదని చెవ్పగలను? 
కాకున్న నీవు అందానికీ వొద్దు వయినందునను, జగత్తు 'నిర్మించు కళయందు 
ఆనక్తిని చూవుటవలనను, ఒక విధముగా నిన్నే ప్రధాన మనవచ్చును. 


“న శివః శక్తి రహితో న శక్తిః శివ వర్ణితా'-తంత్రాలోకం-ఆహ్నిక 3. 
“న శివేన వినా దేవి దేవ్యాచ న వినా శివః 
వతయోరంతరం నాస్తి చండ్ర చంద్రికయోరివ" -కామకళా విలానము 


ఇట్టి తంత్రాగమ సిద్ధాంత వచనములవలన శివశక్తులకు భేదము లేదు. 
కివ శక్తే న్వరూవము లయిన (ప్రకాశ విమర్శాంశలు కలియుటచే మిశ్రమ బిందు 
వయిన న “అవాం” ఏర్పడినది. ఇం దేది లేకున్నను నృష్టి లేదు. ఆధునిక శాన 
వరిశోధనలబట్టి కూడ (వతి జీవియందును స్త్రీ వురుష నంబంధమైన 'జీనూ 
ఉండునని తేలినది. ఈ దృష్టితో శివ శబ్దమందలి 'శి వర్షమును పోషించిన 
యెడల “శ్‌ + ఇ అగును. ఇ అనునది శక్తి, అది ప్రాణము (న్వరము). ఇ 
లోపించిన శ శక్తిని కోల్పోయి, ప్రాణము లేనిదగును. నంన్కృతాంధ్ర భాషా 
మర్యాద ననునరించి వాల్లు (క్‌) అజంతముగా వలుకబడును. కనుక క్‌ శ 
గా మారి, వ తో చేరిన శవ యగును. అవుడు అమంగళార్థము న్ఫురించును. 
ప్రాణశక్తి లేని శరీరము కాని, శరీరము లేని ప్రాణము కాని రాణీంవవు. రెండిటికీ 
నమ ప్రాధాన్య మున్నది. కావున శివునిలో శక్తియు, శక్తి నావరించి శివుడును 
ఉందురనునదే అర్థనారీశ్వర తత్వము. 


“శిన శక్త్యా యుత్తో యది భవతి శ? (వఖైవితుం 

నవే దోవం దోనో నఖలు కుళలః నృందతుమపా-” -సౌొందర్యలవార(1) 

శివుడు శక్తితో కూడినవుడే జగత్తును నృష్టించుటకు నమర్ధ్థ డగును. 

లేని యెడల ఆయన దేవుడే అయినను, కదలుటకు కూడ అశర్తుడే యగునని 
భావము. అంబిక “శివశకై్యకరూపిజి - వామదేవి” - (ల.న.నా) 


ఇక “వామదేవాయ నమో జ్యేషాయ నమః శ్రేషాయనమో --" అను 
శీవన్తుతి శివానియైన శక్తికి కూడ అన్వయించును. కనుక శివశక్తులలో ఒకరు 
మాత్రమే జ్యేమ్టలని కాని శ్రేవ్ణలని కాని భావించుట తగదు. వ్రధాన శబ్దమునకు 
వరమాత్మ - |వకృతి - బుద్ధి - ముఖ్యము అను అర్థములు చెవ్పబడినవి. 


78 - విశ్వవేదన 


శా| నర్వాలీతము తావకాద్భుతో వవుస్ఫాందల్యు మూపాంవగా 
వోడ్డండెవూడు ; తావకాంమీ నలినీ నిన్తుల్య ళోళాడుచుల్‌ 
వర్పున్‌ భానుడు సోము డయ్యనలుడున్‌ (బావీన్హ్లులై మింబరో 
నర్ద్యవావీచయంమి గప్పువడ బుష్పాన్రుండు శానీంవడే ॥ 89 


అద్భుతమైన నీ దేవా సౌందర్యము అన్నిటిని మించినది, ఊవా, 
కందనిది. నీ అడుగు దామరలనుండి వ్యాపించు కాంతి కీరణములవలన 
నూర్యుడు చంద్రుడు అగ్నియు తేజళ్ళాలురై మించిరి కదా! ఇక మన్మథుడన్ననో 
నర్వ(ప్రాజి నమూవాములను శాననబద్దులుగా చేయుచున్నాడు. నీ పాద 
సౌందర్యమే ఇట్లుండ, దేవాసౌందర్యము నెవ డూహింవగలడు? 


వరమేశ్వరి పాదములనుండి అనంతకోటి కిరణములు వ్యాపించుచుండ 
అందుండి నూర్యుడు 116, చంద్రుడు 360, అగ్ని 108 ని మాత్రమే 
గ్రహించి తేజళ్ళాలురై లోకములకు వెలుగు నిచ్చుచున్నట్లు, “లోకన్యద్వార 
మర్చిమ త్పవిత్రం |” అనెడి తైత్తిరీయ బ్రావ్మాణ (శ్రుతి పాఠము తెలువుచున్నది. 
సౌందర్యాధి దేవతయైన మన్మథుడు దేవీ చరణముల భజించి, లోకములను 
(స్త్రీ-వురుష మాననములను) శాసించుచుండుట విదితమే కదా! మరీచులు 
(కిరణములు) శ్రీదేవీ పాద నంజాతములు. 


చం॥ వళిశెవు నూల్ల్వ్వభాగమున బిద్దుజాడున్‌ దను మధ్యాయంయ శ్రీ 
వోలియు నధొకిళేఐబరమునందు దిళభాలియ మూడు మూడ్తలన్‌ 
మృరోణును గూర్చు ద్తైవురనుందరో నుందర్షివై రహించు నిన్‌ 
వలళివ జీత్స్వోడూవ నిటపాథి దయావది దెల్పళ్యామే _ 100 
వరశివుడు |త్రిమూర్య్యాత్మకుడు. ఆయన మూర్తిలో “పైభాగమున 
బ్రవ్మాయు, మధ్యభాగమున విమవు, అధోభాగమున రుద్రుడు 'న్ఫురింవగా 
మూడు మూర్తులతో విలసిల్లు ఆ త్రివురనుందరుని అర్భాంగము నాక్రమించిన 
నుందరివి. వరశివానామమున నొవ్వు చిద్రూపిజీవి. " ఉపాధిలేని దానవు. 
దయకు వాద్దువయిన నిన్ను తెలువుట సాధ్యము కాదు. 

“క్రీజ్‌ వురాజి బ్రహ్మా విమ శివ శరీరాణి యస్మిన్‌ న త్రివురః - 
వరశివః' “త్రిఖిః ధ్యాతృ ధ్యాన ధ్యేలైః వురా |త్రివురా; త్రిఖిః బవ్మా విమ 
రుద్దెః వురావా; త్రిఖిః నత్వ రజ న్రమో గుజైర్వా వురా, ఇచ్చా. జ్ఞాన క్రీయా 
దిభిః వరా (త్రివురా”. 


విశ్వవేదన 


బ్రవ్మా విమ రుదు లనెడి మూడు వురముల (శరీరముల) దాల్చినవాడు 
త్రివురుడు - అనగా వరళివుడు. ధ్యాన ధ్యాతృధ్యేయములు త్రివురములు. 
బ్రవ్మా విమ రుద్రులు మువ్వురు త్రివురములు. నత్వ రజన్తమో గుణములు 
మూడును త్రివురములు. ఇచ్చా జ్ఞాన క్రియా శక్తులు మూడును త్రివురములు. 
వీనికంటె వూర్వముండినది త్రివురా, ఇంకను ఇడా పింగళా నుమమ్నా 
నాడీత్రయము కూడ త్రివురయే. అందు వసించు శక్తి త్రివురనుందరి. ఉదాత్త 
అనుదాత్త న్వరితము లనెడి మూడు న్వరములకు వూర్వమే ఉండిన నాద 
న్వరూపిణి త్రివురా. కనుక |త్రివురా శబ్బమువలన వరబ్రవ్మామే తెలువబడినది. 
త్రివురుడు త్రివురా, వరశివుడు వరశివా, శబ్దములు అఖండము వీకైకమైన 
శివశక్తులకు నంబంధించినవే. 


శరీరమున వ్రజ్ఞాన బ్రవ్మామే త్రివురుడు. న్గూల నూక్ష్మ కారణ 
శరీరములకు కారణము" ఆయనయే కదా! మూలాధార మందలి కుండలినీ 
వరాశక్తేయే |క్రివురనుందరి. దేహేంద్రియముల కధిషానములయిన వివిధ శక్తులే 
దేవతలు. ఆ శక్తులన్నియు కుండలినీ రూవ మవోత్రివురనుందరిని 
"సేవించుచున్నవి. “ ఇంద్రియ వ్యవదేశేన వ్యాచక్షం తే తాశ్చ దేవతాః” 
జ్ఞానవాశిన్టము. 


చం! (శివురములౌ తలేరయులు దేపా వొందొంతలో ఖాని యీాళడే 
(తివురో వొథండు నీవు (తివురేళ్టర వౌదువు, జీవ భావమే 
(ఢివుల్‌ దనూద్భ్ధువుండగు వివో యతంవియ తద్దామర్థయే 
(తివురములన్‌ దపాంబుటిని తెల్పుడు బూర్చుళవ్రారవాన్వమన్‌ ॥ 101 


న్గూల నూక్ష్మ కారణ శరీరములే |త్రివురములు. జీవుని వృాదయ 
కువారమున నుండెడి ఈశ్వరుడే (వ్రత్యగాత్మ) త్రివురవారుడు. బుద్ధిరూవమున 
నుండు 'నీవు త్రివురేశ్వరివి. తాను వేరనెడి జీవభావమే త్రివురానురుడు. ఈ 
వివేకముతో చేసెడి తత్వ విమర్శయే |త్రివురముల దహించుటని వురాణగాధా 
రవాన్యమును తెలిపెదను. 


వివేకముతో చేయు విమర్శవలన నంచిత ప్రారబ్ద నంస్కారములు కూడ 
నశించును. నంస్కారములు తొలగుటవలన కారణశరిరము పోయి నచ్చిదా 
నందము ప్రాప్తించును. 


“నర్వం కర్మాఖిలం పార్థ! జ్ఞానే వరినమావ్యతే!" - భగవద్గీత (4-37) 
కనుక జ్ఞాన యుతమైన ఆత్మ విమర్శ అవనరము. 


80 విశ్వవేదన 


ఉ|| వ్యావ్యొాతులందు నవ్త భమవనాళత్చుతులన్‌ విరబించి మించి త 
ద్వ్యావ్వొతి మూలమై నిలిచి యాత్యు నముద్ధరవాన్త భూమికా 
బోవొదో ళీల్లై వెలుగు (ోవను జూవెడ్‌ మూలళక్త! ని 
నావ్షిపాతో ల్లక్తే లావమునో నర్చున వోనెడీ లాగ్భామాగదో ॥ 102 


__ వ్యావ్మాతుల రూవమున ఏడు లోకముల నిర్మించి, వాని కలీతముగ 
ఆధారమై యున్నావు. ఆర్మోద్ధరణ కేర్పడిన నవ్హ భూమికలకు నవోయకారిజివై 
ఆర్చిరాది మార్గమును (వెలుగుబాటను) చూపించు మూలశక్తివి నీవు. నిన్ను 
భక్తితో అర్చించెడి అద్భమవ్షము నిమ్ము. 


భూః భువః నువః మవాః జనః తవః నత్యం - ఇవి తజ 
న్గూల నూక్ష్మ కారణములుగా మూడు లోకముల నేర్పణచి, |వ్రకాశవజచుట 
వలనను, తొలుత వరమేశ్వరుని జ్ఞాన శరీరమునుండి వ్యావారించుట 
(వలుకుట) వలనను, వీనికి వ్యావ్మాతులని "పేరు వచ్చినది. వ్యావాతి అనగా 
వ్యవవారించునది అని అర్థము. పైన పేర్కొనిన వ్యావ్మాతు లేడును అవే 
"పేర్లతో ఏడు లోకములకు “నంకేతములైనవి. 


“భవంత తానీతి భూః” వీనివలన భూతములు వుట్టుచున్నవి 
క ia క్రిస్మాద్భ్ఫూ న్న 

“భావయతి - సావయతి - విశ్వమితి భువః” నర్వవ్రవంచమును 
స్థాపించువాడు కావున భీవః 
క య క న్వః - న్వశబోహి నుఖవాచీ” నుఖరూవుడగుటచే 
న్వః' లేక ను 

“అర్వోత్యవరన వూజ్యత్వాన్మవా ఇత్ఫ్యుచ్యతే"  నర్వోత్య్కృమ 
టగుటచే వూజ్యాడు మ 

“జనజననే - వు నకల జగబ్దినకర్త ర్త సత్వాజ్జనః జగములను 
'నృష్టించువాడు కనుక జనః 

“తవ-ఆలోచనే-నర్వవిషయకాలోచన కర్తృత్వాత్తవః” జగదక్షణాదుల 
గూర్చి ఆలోచించెడివాడు తవః 

“ఉత్తమ జ్ఞానానందరూవత్వా తృత్యం", “నత్యం కాలత్రయాబాధ్యం” 
వూర్ణజ్ఞానానందవేలు కలవాడు కనుక నత్యం' 

'ఈ ఏడు లోకములను బవహ్మమయములని తెలిసికొనవలెను. 


భూమికలనగా ఆధారములు (58099). ఇవి నవ్షనంఖ్యలో ఉన్నందున 
నవభూమికలని పేరు గాంచినవి. విరాడ్రూవమైన వివిధ లోకములలో నుండెడి 
చైతన్యానుభవమును (59956౧02 of 00౧96౦౮5౧౪ద9) బట్టీ ఇవి ఏర్పడినవి. 


o విశ్వవేదన 


చైతన్యముయొక్క సామాన్యానుభవము (Normal Experience) భూలోకము. 
ఇచ్చటనుండి ఉఊర్ధలోకముల వైవు వెళ్లునవుడు అనులో మానుభవమును 
(Super Normal Experience), అధోలోకముల దెన పోవునవుడు విలోమాను 
భవమును (SUbNormma Experience) కలుగు నందురు. చైతన్యముయొక్క 
ఆధిక్యత అల్బ్పత్వములబట్టే భూమికలు మారుచుండును. బావ్యూద అప్టికీ తొలుత 
వేరు వేరుగా కనిపించెడి వ్యక్తులు, వన్తువులు: అనుభవమున ఒకటిగా 
అగుపించు స్థితియే నత్యము. ఇది అద్వైతము. ఈ వరిణామమున తోచు వివిధ 
దశలను ఈ ఏడు భూమికలు వ్యక్తము చేయును. ఇతర ములనా నా 
“'శ్రీమాతగాయతతి' గంథమున చూడవచ్చును. 


'గాయత్రీ వ్యావ్భూతి నంధ్యా ద్విజబ్బంద నిషేవితా' - (ల.న.నా) 


కా న్యష్టం గూర్చు రజో గుడా (తత్స బ్యిదూవ్వవా (బాప్తావై 
ధ్రువం జోడు మరాళ వావానవ్సు నిన్‌ నంద్యామవోదోవి నం 
తుష్లీన్‌ దువ్షవిదూరో బావళమనిన్‌ దోషావవాం గొల్పెదన్‌ 
వ్యూష్షిన్‌ న్య ప్రరవొన్యము నైలువు త్రుద్వ్యావారో మూపొంచాదన్‌! 103 


నృష్టిచేయు నవుడు రజోగుణ ప్రకృతి వహించి, వాంన నధిరోహించి, 
బ్రవ్మానాశ్రయించి, బ్రాహ్మివైన చిద్రూపిణీ శక్తి వగుదువు. నీవే నంధ్యా 
మవిోదేవివి. దుమలకు దూరమైన దానివి. పావముల నశింవజేసి మాలినకిముల 
తొలగించెడి నిన్ను తృప్తిగా సేవింతునుగాక! వ్యష్టియందు (శరీరమున) 
నృష్టి రవాన్యమును తెలి'పెడి నీ కార్యవిధానమును వరిశీలించెదను. 


 “వ్హోవత్తో రన శీయాత్చుతా యతః వ్రవ్నత్తిః (వన్ఫతావురాజీ 
రాగాదయో న్యాః (వభైివన్తి నిత్యం దుఃఖాదయా యే మనసో బికారాక్ష!” 
(తిగుణములలో క్రీయాత్మకమైైనది రజోగుణము. ఇది మాయయొక్క 
విక్షేవశక్తి అనబడుచున్నది. మనోవికారములయిన రాగద్వేషాదులు, నుఖ 
దుఃఖాదులు ఈ విక్షేవశక్తినుండియే కలుగును. రజోగుణము లేక, కావ్యనృషి 
కాని కార్య నృష్టి కాని జరుగదు. ప్రాతన్సంధ్యా నమయమున ధ్యానింవబడు 
గాయత్రీదేవి రజోగుణ విశిష్ట కావున విద్రుమ (వగడము) వర్ణము కలిగి 
యున్నట్లు ఆమెను ధ్యానించెదరు. ఆమె శక్తియే (బ్రాహ్మి. 


సంధ్య - అనగా ముక్కు కనుబొమలు కలియుచోట ధ్యానింవబడునది 
అని భావము. అనగా ఆజ్ఞా చక్రమున దృష్టిని నిలిపి ధ్యానింవ దగినది. 


గ విశ్వవేదనా. 


బ్రవ్మ తత్వవేత్తలు అట్లే ధ్యానింతురు. ఇంకను నం + ధ్య = చక్కగా 


(తనను కూర్చిన యధార్థ జ్ఞానముతో, ధ్యానింవబడునది నంధ్య.. 

“గాయత్రీం బాలాం రక్తాంగీం రక్తవాననం వాంనన్కంధ నమారూథాం 
(బ్రవ్మాదైవత్యాం చతుర్ముఖీం --- అవావాయామిో - గాయత్రీ కల్పము. 
మరాళము = వాంన = శరీరగత ప్రాణము లేక వాయువు. ఈ వాంన, 
దేవామున నంచరించుచు కుండలినీ చలనమునకు తోడ్పడును. కుండలినియే 
గాయత్రి లేక బ్రాహ్మీ శక్తి కదా ! 

“వ్రకర్షేణ మవాదాది కార్యకారణ నంఘాతం కరోతీతి (వ్రకృతిః” 
మవాత్తత్వము మున్నగు కార్య కారణ నమూవామును చక్కగా నిర్వర్తించునది 
(వకృతి. న్వభావము కనుక అత్మకం కు భీన్నమయినది కాదు. 





మ॥ వట ఐంధంబిల బివ్ఫు దాన వడులం (బాజాబి వరంబు నీ 
వకమం దుండు కితెంబునన్‌ ఐనవనిం (బజ్ఞాన ఖైవ్యాక్బి తిం 
బజదోవోవళజుం (బవూర్రో కోవణుం బాలింతువో యంది! మ 
త్పుభబావంబును [దోచి పాళములు వివ్చున్‌ రమ్ము లోకేళ్చ్టుర! . 104 
అమ్మా! వకువుల బంధములను తొలగించు దాన వగుటవలనను, 

(పాణాదులు నీ అధీనమందుండుట చేతను, ప్రజ్ఞాన న్వరూవు డయిన నందీ 

శ్వరుని, వశుదేవోవరణమున ఉండినను నిండు (పేమతో నీ వావానముగ 

చేసికొని రక్షించుచున్నావు. నా వశుభావమును తొలగించి కర్మబంధముల 
వివు టకు రమ్ము. నన్ను కూడ నందీశ్వరుని వలె వాత్సల్యము తో పాలింవుము. 


అభేద జ్ఞానము లేనివారు అనగా అవిద్యావృళులైన జీవు లందయు 
వశువులే - కర్మపాళ బద్దులే. వరాశక్తి కరుణవలననే ఈ బంధములు 
తొలగిపోగలవు.. రుద్రుని . శక్తియైన రౌద్రి నంవోరకారిజి కావున ప్రాణికోటి 
ఆమె వశమందుండక తవ్పదు. నందీశ్వరుడు ప్రజ్ఞాన న్వరూవుడైనను, 
వశుశరీరము ఆవరణముగ దాల్చుటవలన రౌద్రి వానిని తన వావానముగ 
చేసికొని ఆదరించినది. 


ఇది మాధ్యాహ్నిక నంధ్యాదేవి వర్ణనము. మాధ్యందిన నంధ్యా 
నమయమున వృషభ వావానయైన సావిత్రి ఆరాధింవబడును. ఆమె శక్తియే 
రౌద్రి. పావిత్రి వ్రనవిత్రి లేక నృజనాత్మకశక్తే కనుక, వ్రవంచమును వ్రనవించిన 
ఆదివరాశక్తియే. 


విశ్వవేదన 


“మాధ్యందిన నంధ్యాయాం సావమ్మిక్రీం యౌవనమధ్యస్తాం మాధ్యందిన 
నంధ్యాం శ్వేతాంగీం శ్వేతవాననం వృష న్కంధ నమారూఢార' రుద్ర దైవత్యాం 
త్రిజీత్రాం, వరదాక్షమాలా భయ వాస్తాం త్రిశూలధారిజీం --- ఆవావాయామి” 
- గాయత్రీ కల్పము. 

బనవడు వలె జీవుడు కూడ వశువే. “పాశబద్ధన్తధా జీవః పాశముక్త న్సదా 
శివః”... జీవుని బంధించు పాశములు విశిషమయినవి. అవి - 1. అవిద్యా 
- ఆత్మానాత్మ వివేకము లేకుండుట. ఇది తమన్సు. 2.అస్మిత - ఆత్మ కాని 
దేవామును ఆత్మగా తలచుట. ఇది మోవాము. 3.రాగము - విషయములం 
దానక్తీ. ఇది మవోమోవాము. 4. ద్వేషము - కోరిక నెరవేరనవుడు కలిగెడి 
వగ - ఇది తమిన్రము. 5. అభినివేశము - యుక్తము కాదని తెలిసి కూడ 
విడువ లేక పోవుట. ఇది అంధతామిన్రము లేక దౌర్చల్యము. ఈ ఐదు. 
క్షేశములకు తోడు మాయ, కర్మ, త్రిగుణములు. ఈ ఎనిమిదికి అవ్షపాశములని 
పేరు. ఇవి జీవుని మజల మజల జన్మలెత్తునట్లు చేయుచుండును. వరమేశ్వరి 
అను[గ్రవామువలన ఇవి నశించును. వరదేవత “వశుపాశ విమోచని - 
పాశవాంత్రి" - (ల.నునా,) 

[వజ్ఞాన భవ్యాకృతి - (వ్రజ్ఞానము వలన భవ్యమైన ఆకృతి కలవాడు- 
నందీశ్వరుడు. ఈయన మాహేళ్వర నూత్రములకు వేదాంత వరమైన అర్థమును 
కాశికామూలమున (వ్రకాశింవజేసిన వ్రజ్ఞాన న్వరూవుడు. “ యేనవా రూపం 
వళ్యతి. యేనవా శబ్దం శృణోతి" కనులు చెవులు మున్నగు ఇంద్రియముల 
ద్వారా రూవ శబ్లాదులను ఏది గ్రహించుచున్నదో అది వ్రజ్ఞానము అనగా 
ఆత్మ. కనుక నే వ్రజ్ఞానం బ్రవ్మా అని (శ్రుతి వలుకుచున్నది. 


బంధము .- “అవిచార కృతో బంధః విచారాన్మోక్షో భవతి" - కుతి 
"పైెంగలోవనివత్తు. నత్యానత్యముల విచారింవక పోవుటవలన బంధమేర్చడును. 
విచారమువలన మోక్షము కలుగును. 


కా నీ యుధీథము గానమై ఖువనములో నిండార నారాయణుం 
డా యానందొ నుధా యవోల్థవమునే యాతా ధవానంబుగా 
వేయం వ్యీత్పళయున్‌ నవోన్రభణేయి నేవింవ ళయ్యాత్భాతిన్‌ 
నా యల్థంబున దోచు వైన్టవి బిదానందంబు చేకూడ్చుతన్‌ | 105 
నీనుండి "పైకుబికి వచ్చిన సామవేదము గానమై లోకముల నిండినది. 
 జ్ఞానగమ్ముడైన నారాయణుడు ఆ గానానందమును క్షీరసాగరముగా తన 


84 విశ్వవేద న 


నివానము చేసికొనెను. అవుడు చిత్కాంతి వేయి వడగల నాగరాజుగ మారి 
వానికి పాన్పు అయ్యెను. ఈ విధముగ నా వదయమున వై వైవ్షవీ రూవముతో 
న్ఫురించిన శ్రీమాత చిదానందమును [వసాదించును గాక! 


అచల బ్రవ్మామునందే అంతర్గతమై యుండిన చైతన్యము ఇచ్చాశక్తి 
రూవమున పైకువీకీ వచ్చి నాదముగా జ |వణవముగా - వ్యక్షమయినది. 
ఈ నాదమును జ్ఞానశక్తి గుర్తించినది. ఆ ఓంకారనాదమును లేక సామవేదమును 
ఆస్వాదించుటకు చిక్కాంతియే న్వయముగ వేయి శిరన్సులతో వ్రత్యక్షమయిన 
దని ధ్వని. 

“వా గే వర్కాణ స్సామో మిత్యేత దక్షర ముద్గీథ న్రద్వా ఏతన్మిథునం 
యద్వాళ్ళ ప్రాజశ్చర్చ సామచ” -చాందోగ్యో్యవనివత్తు (1-1-5) 
వాక్కేబుక్కు. [ప్రాణమే సామము. ఓమ్‌ అనెడి అక్షరమే ఉద్దీథము. ఈ మిథునము 
ఓమ్‌ అను అక్షరమందు చేరియున్నది. “ అథఖలు య ఉద్దిథ న్స [వ్రజఐవోయః। 
వ్రణవన్స ఉరద్గీథ్‌ - తార లము (1-5-1) 

నారాయణుడు - నారమును (జ్ఞానమును లేక జలమును) అయనముగ 


(తోవగా లేక నివానముగ) కలవాడు - మవోవిమ్ణవు. అనగా ఆయన జ్ఞాన 
గమ్యుడు, జ్ఞానశక్తి న్వరూవుడని భావము. 

నవాన్రుథజణీ - వేయి (బవు) ఫణములు (వడగలు) కలవాడు - అది 
శేమడు ఈయన చిచ్చక్తి న్వరూవుడే. 

“శిశు ర్వేత్తి వశు ర్వేత్తి వేత్తి గాన రనం జీ” గానరనము ఆస్వాదింవ 
గల సామర్థ్యము శిశువులకు వశువులకు నర్పములకు కలదట. శిశువన 
కుమారస్వామి. వశువు నందీశ్వరుడు, ఫణి శివుని మెడలోని నర్పరాజు. వారు 
నిరంతరము శివసాన్నిధ్యమున నుండుటచే అది సాధ్యమైనదని భావము. 

“వైవ్షవీ - విమ్మరూపిణి - నారాయణీ - నాదరూపా - సామగాన 
పియా - గానలోలుపా -. చిత్కళా - ఆనందకలికా” (ల.న.నా.) 


శా।| ఉవిన్సుంతము నృవ్షీ పోవళము నిత్వోన్చేవమూ వైవ్షనీ 
తోజింబున్‌ ముతము -(నృమేయమును నాదిత్వ్యాంతరంగంమి ని 
ర్వ్రావానంత నుఖ (పేదాయకము గాయ్యలీ వరాణావము 
న్ఫూవీంతు నిను మన్ధాసనః (క్కాతి నంభతూత (నూనంబులన్నో 106 


విశ్వవేదన 


నీవు ఉత్సావా రూపమైన ఓజన్సువు. నృషి పోషకత్వము నీ ధర్మము. 
నిరంతరము వికసించుచు వ్యాప్తి గాంచెడి వైవ్షవీ రూవ తేజన్సువు. నత్యము 
నీవే. యథార్థముగ తెలియదగిన దానవు 'నీవె. నూర్యమండల మధ్యన్థవు. 
(వయోజన మోసింవకయే నుఖముల నిచ్చు గాయత్రీ వరాశక్తివి. నా మనన్స్‌ని 
యెడి వ్రకృతినుండి వుట్టిన వూవులతో ని న్నర్చించెదను. . 


ఓజన్వంతము - ఓజన్సు గలది. బలోత్సావా రూవమై శుక్రముకంటె 
మిన్నయైన తేజోధాతువునకు ఓజన్సని పేరు. “ఓజోన్తు తేజోధాతునాం 
శుక్రాంతానాం వరం శ్రుతం". 


బుతము - ఆత్మయొక్క నిత్యత్వము - వరబవ్మాము. “బుత మాత్మా 
వరం బ్రహ్మో వహ్మో నత్య మిత్యాదికా బుధైః కల్పితా వ్యవవోరార్థం యన్యనంజ్ఞూ 
మవోత్మనః' - మవోవనివత్తు. బుతము ఆత్మా వరంబ్రవ్మా నత్యము 
మున్నగునవి వ్యవవోరముకొణకు కల్పింవబడినవి. వ్రమేయము=యథార్థముగ 
తెలియదగినది. 


_ = అదిత్యాంతరంగము -నవితమండలమధ్యభాగము. అందు వర్తించుచు 
నృషి స్ధితి నంవోర కార్యముల నిర్వర్తించు వరాశ్తక్తి, 


గాయత్రి - గయలనెడి ప్రాణముల రక్షించునది. “గయాన్‌ ప్రాణాన్‌ 
తాయల్‌తి గాయత్రీ” - ఐతరేయబ్రావ్మణము. “గాయత్రి ప్రోచ్యతే తస్మా 
ద్లాయంతం (త్రాయతే యతః - యాజ్జ్ఞవల్కుడు. తనను గానము చేయువారిని 
రక్లించునది కనుక గాయత్రి అని చెవ్వబడినది. 


సాయం నంధ్యానమయమున ఆరాధింవబడు దేవత నరన్వతి. ఆమె శక్తి 
వైవ్షవి. అనగా నర్వవ్యావ మయినది. అన్ని శక్తులకంటె మొదట వ్యక్తమయినది 
కనుక వృద్ద - లయకాల మూల [వకృతి న్వరూపిణీ. 


“సాయం నంధ్యా్యయాం నరన్వతీం వృద్దాం క్ర బ్రష్టాంగీం క్ర ఎ్రమ్షవాననం 
గరుడ న్కంధ నమారూఢాం విమదైవత్యాం చతుర్శ్భుజాం శంఖ చక్ర గదా 
ధారిణీం - - - అవావాయామిో - గాయత్రీ కల్పము. 


న్వరూవ విశ్రాంతి నిచ్చునది వైవ్షవీ శక్తి. అనగా తన అనలు రూవమున 
విశ్రమింవజేయునది. “వైవ్షవీ-విమరూపిజీ-ఓజో వతీ-ద్యుతిధరా” .(ల.న.నా.) 


86 . విశ్నవేదన 


శా! లోకాన్సీజ కొతుకం బలల నాలోకంతు యోగీళ్ళడల్‌ 
రాకల్‌ పోకలు మాని, యాంతల గతిన్‌ ల్ష్యంబు గావించి యే 
వారింట వలితొత్తుూ మన్న యెడలం దోపొరో గాలంమితో 
నోకత్తూంబు భీజింబి నడ్డయు త్లోదీయోాభఖిగమ్యంబగున్‌ | 107 


లోకముల వెదకెడి కుతూవాలముతో యోగులు కారీరకముగ వచ్చి 
పోయెడి శ్రమ లేకుండ ఆంతర దృష్టితో ఏకైక మయిన వరతత్వము అంతటను 
వ్యాపించి యుండుట వలన, కాలముతో తాము కూడ కలసిపోయి నర్వమును 
నీ దయావీక్షణములచే చేరదగినదిగా చూచుచుందురు. 


ఆంతరగతి - ఇంద్రియములనుండి మజలింవబడిన దృష్టి వరతత్వము 
నర్వవ్యావకము కావున యోగులు తమ తమ దేవాములందే నూక్ష్మ రూవమున 
నుండెడి లోకములందు దృష్టిని సారించి, జనన మరణ వరిశ్రమము లేక ఆయా 
లోకములను అందలి వింతలను. చూచుచుందురు. వరాశక్తి కాల న్వరూవమే 
కనుక ఆమెయందు తమ దృష్టిని లీనముచేసినవుడు భూతభవివ్య 
ద్వర్తమానములు నర్వము ఎట్టయెదుట నున్నప్లే కనిపించును. వానిని 
దర్శించుటకు [వత్యేకముగ శ్రమింవ అవనరముండదు. 


“భువో గ్రా ఎొనోక్రి చ యః నంధిన్తత హి నంధ్యాం బవ్మావిద 
ఉపానతే" కనుబొమలు ముక్కు కలియు ప్రదేశము (ఆజ్ఞాచక్రము) నంధి 
యనబడును. అందుధ్యానింవబడునది నంధ్య. తత్వము తెలిసిన వారు 
వరమేశ్వరిని అచ్చట ఉపాసింతురు. ఆమె నర్వమయి కనుక నర్వము వారికీ 
అందే కనిపించును. “శ్రీమాత కాలరూపిణి - కాలవాంతి” - (ల.ననా) 


. ఉ|  వెన్లై మకన్‌ (గ్రపాంచి తినివీంవని కవ్వము వోని త్రాద్దగా 
ఖన్చు బు శ్వాశ యగ్ధామున్తు ఖ్హైతలం గడు (తబ్బి (తచ్చ యూ 
ష్యోన్లుతి నీవు సాగళ నముద్భువై నిర్షివైన బందమున్‌ 

గమ్ములు మూనీ యోగ గతి గాంతుడు భీడులు ' కామిత్తారద్యా। 108 


వెన్నెముకను కవ్వముగను, ఉచ్ళాాన నిశ్ళ్వానములను కవ్వవు 
తాళ్లుగను చేసి, యోగాభ్యానమున చేయు భస్తికల ద్వారా చిలికి చిలికి, వేడిని 
వుట్టించి, క్షీరసాగర మథన నమయమున శ్రీ మవోలక్ష్మిగా నీవు అవతరించిన 
విధమును యోగమార్గమున కన్నులు మూసికొనియే ధీరులు దర్శించుచుందురు. 


యోగులు మూలాధారమున నిద్రించు శక్తేని మేలొలువుటకు, 
ఉచ్ళా్యన  నిశళ్ళ్వానములద్వారా _(ప్రాణాయామముద్వారా) సాధన 


-సేయుదురు. సాధన ప్రక్రియలలో ఒకటి, భస్తికల నహాయముతో నాడులను 
కదపి వేడిని వుట్టించుట, ఆ వేడికి కుండలిని లేచి బవ్మానాడి (నుమమ్న) 
వెంట బ్రవ్మా విమ రుద్ర గ్రంధుల భేదించుకొనుచు, నవాస్రార మందలి శివుని 
చేరును. వారి కతయుకయే యోగము. కుండలినీ ఉత్తానము మవోలక్ష్మి 
అవతరణమువలె మహిమాన్వితమని భావము. శ్రీమాత రోమయే కదా! ఆమె 
సౌభాగ్యలక్ష్మీకామకళ. 


భస్త్రిక - పొట్టను వెన్నెముకకు తగులునట్లు కదలించు ఒక యోగ 
వ్రక్రియ. ధీరులు - కామ క్రోధాది వడ్వర్గమును జయించినవారు. శ్రీదేవి 'ధీర 
- ధీరనమర్సితో' (ల.న.న్రా) 


శ్రా! న్వొాధవ్రానమునం గృకాశుడును నూర్‌ “ంవిందు నువాంటడున్‌ 
బాధింవన్‌ నపాయింబి ద్వకిమొయి దో త్వ్చార్ట్‌ ఎనైలీవూరమం 
దాదిన్‌ మోల్‌ తవం బొనల్సి, శివు నాత్మాధీజగా గొన్న నీ 
(ొధాన్యాందు న్ఫురంవ గుండలినివై బానంవవో జీవులన్‌ ॥ 109 


నీవున్న చోట అగ్నియు, పైనుండి నూర్యుడును కలిగించు తావమున 
కోరుకొని, దీక్షతో నమోవ మందలి జల (వప్రవావామున నిలిచి, తొల్లి 
భయంకరమైన తవన్సు చేసి, శివుని మెప్పించి వతిగా బడసిన నీ గొవ్ప 
తనమును న్ఫురింవజేయుచు, జీవులలో నీవుండెడి అగ్నిమండలము 
(స్వాధిష్టాన మూలాధారములు), పైనున్న నూర్యమండలము (అనావాత 
మజివూరములు) కలిగించు తావమును భరించి, మణివూరమున నిలిచి, 
కఠోరమైన తవన్సు చేసి నవాస్రారమందలి శివుని చేరుచుందువు. 


_ మూలాధారమున నిదుర లేచిన కుండలినీ శక్తి స్వాధిష్టానాది చక్రముల 
దాటి ఊర్ధ్వగామినిమై నవాస్రారమున వతియగు శివుని చేరుటకు, చేయు 
యత్న మిచట వర్ణింవబడినది. వేనవియందు అగ్నుల మధ్యను, శీతువున 
జలకుండము నడుమను నిలిచి తవము చేయుట దీరులకే చెల్లును. వరమేశ్వరి 
“ధీర - ధీర నమర్చిత ' - (ల.న.నా 


న్వ + అధిషానము = తన యిల్లు. వట్చగక్రములలో ఆధారమునుండి 
రండవది. 


మ ఇడయం బీింగళయం ద్రోదీయ గళమందోపాడు వోలంబ్బులై 
తోడు ళోలింవగ వెండి బంగబలతో గావఎవింబిన వెంతయే 


8 విశ్వవేదన 


నడబున్‌ లీతయయాథఖి బితఈరవాఖ్యాతంబులౌ నాడు ; లిం 
వడల నీవు నుముమ్ము న్య్యూగతి నీ యాత్చేభనిం జేదబో | 110 


నీవు మూలాధారమున నిద్ర లేచి నవాస్రార స్థితుడైన నీ భర్త శివుని 
చేరబోవు నవుడు, ఇడా పింగళ లనెడి చంద్ర నూర్య నాడులు నీ కంఠసీమ 
నలంకరించిన వెండి బంగారవు వోరముల వలె శోఖించుచున్న వి. 


ఎడమ ముక్కు రంధ్రమునుండి వ్రనరించు గాలికి చంద్రనాడి అనియు, 
ఇడా నాడీ అనియు "పేర్లు. ఇది చల్లగా తెల్లగా నుండును. కుడి ముక్కుద్వారా 
(పనరించునది నూర్యనాడి లేక పింగళానాడి. ఇది వెచ్చగా వచ్చగా నుండును. 
వస మధ్య నూక్ష్మ ముగ (వ్రనరించునది నుమమ్నా నాడి. దీనికి బ్రవ్మానాడి అని 
కూడ పేరు. మూలాధారమునుండి కుండలిని ఇడా పింగళా నాడులు 
అనునరింవగా నుమమ్నా మార్గమున నవాస్రారమును గూర్చి వ్రయాణించును. 
ఆ నాడుల వర్ణములబట్టి (తెలువు వనువు) అవి వరాశక్తి ధరించిన వెండి 
బంగారవు వోరములుగా భావింవబడినది. స్ట 


శ్రీనూక్షమున “హిరణ్యవర్లాం వారిణీం నువర్ణ రజతన్రుజాం” అని 
మొదటి బుక్కు వలుకుట గమనింవవలెను. ఇక “ఇడా చ నామ నిశ్ళ్వాసా 
సోమ మండల నంచరా। పితృయాన మితి జ్లేయం వామ మాశ్రిత్య తిష్షతి”. 
ఇడా నాడి నిళ్ళాన రూవమున చంద్రమండలమున నంచరించుచు, 
పీతయానమని (ధూమ మార్గమనియు) పిలువబడుచు ఎడమ భాగము 
నాశ్రయించి ఉన్నది. “దక్షిణే పింగళా నాడీ వహ్ని మండల గోచరా; దేవయాన 
మితి జ్లేయం వుణ్యకర్మాను సారిజీ |" పింగళానాడి దక్షిణ (కుడి) భాగమున 
వ్యాపించి. అగ్నిమండలమున గోచరించుచు వుణ్యకర్మానుసారిజియై 
యుండును. దీనినే దేవయానమని అర్చిరాది మార్గమనియు చెవుుదురు. 


ఉ| వ్లోద మొనంగు నాడ్తలక్కు నకిలి (నరుబి రీతి నా 
వేదన గూడ్డు బావులకు వేోడీవెలుంగు వెలుంగు చౌవోడిన్‌ 
నీదు దివ్య తోజు మవనిన్‌ జ్వాలియింబుము న్యాశతాళి తా 
మోదము గూర్చు విందో వోలియుక్త్‌ క్‌ మార్గము బూవు నంభికో 111 


అమ్మా! నీ దివ్య తేజము అర్హులకు చంద్రకీరణ (సారము వలె 
ఆనందమును,పావులకు నూర్యుని వేడియమైన వాడి కిరణముల వలె తావమును, 
కలిగించును. ఇట్లు చంద్రనూర్యాత్మకమైన నీ దివ్యతేజము జ్వలియించుచు 
(వెలుగొందుచు) నిన్నాశ్రయించిన భక్తులకు జన్మ బంధవిమ్మక్తీకీ (తోవను 
జూవుచు అనందవ్రద మగుచున్నది. 


89 విశ్చవేదన 


శ్రీనూక్తమున 5వ బుక్కు “చన్హాం వ్రభాసాం యశసా జ్వలంతీం 
శ్రియం లోకే దేవ జుష్టా ముదారాం - ఫ్‌ అని శ్రీదేవిని వ్రన్తుతించుచున్నది. 
శ్రీదేవి తన దివ్యతేజముతో (వ్రభాసాం) లోకమున ఆశ్రిత పారిజాతమని 
క్రీర్తివహించి (యశసా) వితరణమే న్వభావముగా (ఉదారాం) భక్తుల 
కానందమును (చనా) అభక్తులకు కావమును (జ్వలంతీం) కూర్చుచు, 
దేవతలచే సేవింవబడుచున్నది(దేవజుష్టాం) అని కుండలీకరణ శబ్దములవలన 


తెలియుచున్నది. 


మూలావారమునన్‌ నువ్ణోబబియి మొల్చెత్తి. వ్యూల్సీమ దో 
ల్లాలిత్యాంమిన సాగి వై కెగన్సే లీలా లోల ళంపాద్యుతిం 

మూలం మూబు ళిరింబునన్‌, శశికళా న్నూూర్తీన్‌ ఎడంబించి : నో 

నే లీలన్‌ ఖవధీయ తేజమును నూపాంతుం (దితాటాల్సుకా ॥ 112 


మూలాధారమున బంగారవు కాంతితో మొలిచి, వాదయ సీమను 
మెలజువు తీగవలె పెరిగి, శిరమున ((బ్రవ్మారంధ్రమున) చంద్రకళవలె తోచి, 
నీ తేజము వుష్పించినది. అమ్మా! (త్రికూటాత్మికా! దానిని నే నెట్లున్నదని 
ఊహింవగలను? 


వాగృవ కామరాజ శక్తీ కూటములకు శ్రికూటములని పేరు. 
శిరోభాగమున వాగ్ళవ కూటము, కంఠమునకు దిగువగా నడుము వజకు 
మధ్య కూటము లేక కామరాజ కూటము, నడుమునకు క్రింది భాగము శక్తి. 
కూటము అని తెలియవలెను. 





“శ్రీమద్వాగ్భృవ కూపైక న్వరూవ ముఖ వంకజా 
కంతాధః కటివర్యంత మధ్య కూట న్వరూపిణీ 
శక్తి కూటైక తావన్న కట్యధో భాగధారిణో - (ల.న.నా) 


ఈ వద్య భావమే గ్రంథాంతరములం దిట్లు చెవ్పబడినది. 


“ఆధారే తదువార్భ బింబ దుబిరం పామ (వఖైం వాగ్భువం 
బీజం మన్మథ మింద్రగోవ నద్భ ళం వ్యొత్త్పుంతనో నంన్లితం 
ల౮ందో బ్రవ్యా వదో చ కాళ్త మవరం సోను (వఖా భానురం 
యే ధ్యాయన్తి వద్యతయం తవ శివో తో యాన్తి సౌఖ్యం వరమ్‌ | 
అ చంద్రకాళాజ్ఞానం 


విశ్వవేదన 


“యోనౌ కనతో వుంజాఖిం నాటి విద్రూవ్చుయోప్ట్వాలం. 


ఆజ్షాయోం చన్హ/నంతాళం నువువ మహేళ్చల [ 
= సౌభాగ్య వ్యాదయం 


చం॥ వెలుగుల ముద్దవై తమము ) వివ్పు నవాన్రదళాందివి న్లీతిం 
వాలువము మూవ నీవు తమ చిన్దాయ వో నముబ్బు యంబులః 
విలుతుభు నీకు స్వాగతము వ్యతములు న్వాతనించు ; నమ్ము! నిన్‌ 
జులజినివానీనిం దలతు నక్త నమృృ్రద్దిని గోరి నామ్మదిన్‌ ॥ 113 
వెలుగుల ముద్ద వలె అవిద్య అనెడి చీకటిని విరియించి నవాన్రుదళ 
వద్మమున సౌందర్య వరమావధివైన నీవు (వ్రవేశింవ ఆ వద్మవత్రములు 
వికసించి, చిన్మయములైన వర్ణ నమూవాములతో నీకు స్వాగతము వల్కినవి. 
ఇట్లు వద్మనివాసినివైన నిన్ను నత్వగుణ నమృద్ధికొజకు మదిలో ధ్యానిం 
చెదను. 
“యజుగో ద్భానకం ఖానం నిత్యం ఖాతి న్వతొన్ఫురజ్‌ | 
నవవ జుగర్నాళీ నర్వాత్యా విమలాకృలతిః ॥ 
ఏ తేజ మెల్లవుడు తనంత తాను వ్రకాశించుచు, జగత్తును 
వ్రకాశింవజేయుచున్న దో అదియే లోకమునకు సాక్షియై నర్వాత్మయై మాలిన్య 
రహితమై యున్నదని భావము. 


“ జోోతిషా మనవి తజ్యోతిన్రమనః వరముబ్యతో 


త్దానం బ్రోయం వానగమ్యం వ్యోది నద్దున్వ్య విష్షతమ్‌ు ॥ ట్ట 
- భగవద్గిత (1 3-18) 





బవహ్మము నూర్యచంద్రాగ్నులకు కూడ ప్రకాశము నిచ్చునట్టిది. 
తమన్సుకంటె వేరైనది. జాన న్వరూవమైనది, జ్ఞానముచే తెలియదగినది. 
జ్ఞానము వలననే చేరదగినది, జీవులందజి వాదయాలలో నెలకొని 
యుండునది అని భావము. అది వెలుగుల కెల్ల వెలుగు నిచ్చెడి తొలి వెలుగు. 
బహికాధ్యాల్మికము లయిన చీకటులను పోనడచు మవాత్తేజము. 


అజ్ఞానమునకు వ్యతిరిక్త మయినది జ్ఞానము. వరమేశ్వరి చిన్మయి కనుక 
జ్ఞాన న్వరూపిణి. ఆ తల్లి అవిద్యారూవమగు చీకటిని తొలగించి, కులమార్ల 
మందలి వట్కమలములనే గాక నవాస్రార కమలమును కూడ ప్రభావితము 
చేసి నిరంజనయై నిల్చిన సౌందర్యసీమ. కమల (వషట్యమలములు 


తః  విశ్వవేదన 


నంబంధమువలన ఆమె వద్మ స్థిత. వద్మ వాసిని. వద్మవర్హ, వద్మభూషిత అని 
పిలువబడుచు మవోలక్ష్మీయైనది. 


శా (ూమద్యాం బమృతాంజ నాంద్ర దచులం బొల్ఫాడ ద్త్తోవామున్‌ 
టీయంతుల్‌ గనుబుంటు యోగ నింతిన్‌ దవ్యానులోగంమిగా, 
సామాచీన చిరంతనోవుత వోేష్తానందో ధామంబుగా 
శ్రీచుంతంబను త్పుతఖాడ్హై డచిర్భక్రీ చిద్వాలానంబిగా | 114 
కనుబొమల మధ్య భాగము మూల (వకృతి స్థానము. అది మనమ్సనకు 


కూడ నిలయమే. అక్కడే మూడవ కన్ను (అంతర్నేేత్రము) ఉండునందురు. 
అనగా వరమాత్మయొక్క ఆజ్ఞ అక్కడ వ్యక్తమగును. కనుకనే ఆ స్థానమున 


ఆజ్ఞాచక్రమును చెవ్పుదురు. 

అక్కడ చంద్రుని తజపి వెన్నెల మనోవారముగ (వ్రకాశించుచుండును. 
ఆ తేజన్సును అంతర్హృష్టితో యోగమార్గమున చూచువారికి, అది యొక 
దివ్యాను భోగముగను, ఎంతో కాలమునుండి ఎదురుచూచుచుండిన డ్రేష్షత 
మమైన ఆనందము నమోపించినట్లును, మంగళవదమైన నీ కటాక్ష 
నంవద్విలానముగను చూవట్టును. 


శా కైలానంబన శ్రీరనాగరమయునా ఖ్యాతిన్‌ మవోద్వీవై 
యోలోక్యంబగు త్తని వాశము నవ్యాసారంబునో న్దుట్సి, త్తు 
లీలా దర్సన లోల్లురై మజవునన్‌ లీనంబుగా నర్చుమున్‌ 
నీలో దా మొక్డూ ౮పాంతుడ ౧దా నిర్చుత్తి దోజోవత॥ 115 


ఓ తేజన్స్వరూపిణీ! కైలాన మనియు, క్షీరసాగరమనియు, మణిద్వీవ 
మనియు ఖ్యాతి వహించి దర్శనీయమైన నీ నివానము, బ్రవ్మారంధ్రమందలి 
నవాస్రార వద్మమే. యోగు లా నవాస్రారమున నిల్చి, నీ లీలల దర్శించుటందు 
కుతూవాలురై నర్వమును విన్మరించి ఆనంద పారవశ్యమున తాము కూడ 
నీయందొకై. మోక్షమును పొంది ఆనందించెదరు. 


ఆ స్థానమును చేరిన భక్తునికి భగవంతునికి భేదముండదు. రూవ 
నామములు కరగిపోయి, త్రివుట్రైక్యము చేకూరుటచే అద్వైత సిద్ధి కలుగును. 
అవుడు అంతయు అనందమే. 


క్రైలానము శివుని నివానము. కనుక వాని అర్గాంగియైన పార్వతికి (శక్తి) ' 
కూడ నివానమే యగుచున్నది. క్షీరసాగరము విమ్వవేత్నియైన శ్రీమవోలక్ష్మికి 


92 విశ్వవేద న 


జన్మస్త్థానము. మజణిద్వీవము ఆదివరాశక్తీయైన లలితా మవోత్రివుర నుందరి 
యొక్క వానస్థానము. పై మూడు స్థానముల నామములు ఆరాధ్యదైవముల 
బట్టీ భిన్నముగా వినిపించినను నిజమునకు ఒకటే యనవలయును. 
వరతత్వమొకకే అయినవుడు స్థానములు వేరు వేరుగా ఉండుటకు అవకాశము 
లేదు కదా! వ్యష్టి నృష్టిలో ఈ స్థానము లన్నియు నవాన్రుదళ వద్మమందే 
భావింవబడీ థాఖ్రాంవబడుచున్న వి. 


ఉ॥ వాగ్భతి విజ్రలావమును, నామ మునంయన దౌజానత్తూయున్‌ 
బాగుగ న్మిదవోవు నీతి (బాక్జుతయన్‌ వపాయించి యన్ని ఓన్‌ 
నాయచు వీవబావమున నాశ్రీవరత్తుమునం దురీయవౌ 
నీ లమనాగమమ్మూల గనోంవ వళంన్లో వగద్వానోదనీ ॥ 116 


జగన్నాటకమున వినోదించు తల్లివి. మేల్కని యుండునవుడు 
విశ్వునిగను న్వవ్నమున తైజనునిగను, నుమప్తియందు ప్రాజ్ఞునిగను, ఇట్లు 
అయా అవన్గలతో జీవభావమున చూవట్టుచున్న ను, సాక్షీ వరత్వమున తురీయవై 
యుండెడి Cy రాక పోకల తెలిసికొన జాలము. 


'బపావ్పజ్లో విభుర్విళ్యో వ్యోన్తఃవజాన్తు తౌజానః 
మభన్యవజ్ఞ న్తదా (సొప్‌ వక వవ (తదాన్య తగ ష్‌ 
బపాః (వజ గలిగి వా్యావకుడయి యుండువాడు విశ్వుడు. అంతః వ్రజ 
గలవాడు తైజనుడు. ఘనీభూత వ్రజ్ఞ గలవాడు ప్రాజ్ఞుడు. ఇట్లు ఒకడే తయన 
ఆత్మ ముగ్గురుగా చెవ్పబడుచున్నాడని భావము. 


ఇక జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు మనన్సుచే నడిపింవబడుచు తమ 
తమ విధులను నిర్వహించు నమయము జాగ్రదవన్ధ. ఈ యవన్గలో జీవునికి 
విశ్వుడని పేరు. ఇంద్రియములు విశ్రాంతి తీసి సికొనునవుడు కూడ మనన్సు 
మేల్కొని న్వవ్న నంబంధమయిన స్వీయనృష్టియందు నిమగ్నమయిన స్థితి 
న్వప్నావన్గ అవుడు జీవునికి త్రెజనుడని "పేరు. మనన్సు కూడ విశ్రారితి 
తీసికొనునవుడు నుమవ్యవన అనబడును. ఈ స్థితియందు జీవుని ప్రాజ్ఞుడని 
పిలచెదరు. అన్ని అవన్గలలో జీవుని కర్మలకు సాక్షిమై ఉండెడివాడు. తురీయేడు 
లేక వరమాత్మ జ వరాశక్తి. 

జాగ్రదవన్గలో' కన్నులనుండియు న్వవ్నమున కంఠమున నిలిచియు, 
నుమప్పియందు వ్భాదయమునుండియు, తురీయమున శిరన్సు నుండియు, సాక్షి 
చూచుచుండునని బవ్మోవనివత్‌ తెలువుచున్నది. 


93 విశ్వవేదన 


“న్నేతన్థం జాగరతం బింద్యా ae న్వువ్షుం నమాబిళేల్‌ | 
నువున్తం వ్యూ దయనం తు తురీయం మూర్చ నంన్గితం 
తురీయం నామ తదేవస్థావన్ను స్నాక్టీతియవల్‌ [ 
మాండూక్యోవనివత్‌ (గౌ.కా.3) 


ఉ॥ అఆన్హుమయంవు దోవోయును నాత యటంచు దలంచి (పాణి నం 
వన్హుము దోవొమౌటు, నది పాజమ యౌనని యింబిి మాననం 
మిన్లుది గాన అద్ది యయియండు ననన్‌ నోపోళ బుద్ధి న 
రోహోన్చుతి గాదటుంచు, లపొ బోక తురీయము ని న్రలంచాదన్‌ ॥ 117 


అన్నమువలన వృద్ధి పొందెడి దేవామే అత్మయని తలచితిని. కాని 
దేహము ప్రాణయుత మగుటచే అది ప్రాణమై యుండు ననుకొంటిని. 
ప్రాణముకంటె ఉన్నతమై మనను ఉండుటచే, మనస్సే ఆత్మయని 
భావించితిని. మజల ఆలోచించి, అది కూడ నరికాదని నిర్ణయాత్మకమైన బుద్ధిగా 
దానిని తలచితిని. బుద్ధి కూడ నర్న్వోత్తమము కాదని దానిని వినర్దించి అనంద్‌మే 
గొవ్పదనుకొంటిని.. పేదకాయానందమును కూడ కాదని తురీయముగా నిన్నే 
తలచుచున్నాను. 


అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ 
కోశములు ఒకదానికంటె ఒకటి నూక్ష్మములయి వరాశక్తి నివాన స్థానములై 
వంచకోశము లనబడుచున్నవి. 'వంచకోశాంతరస్థితా' అని "అలా 
నవాన్రనామము. ఈ కోశములు జీవునికి నంబంధించీనవి. 


ఇందు జీవుడు విశ్వ తైజన (ప్రాజ్ఞ నామములతో తెలియబడుచున్నాడు. 
ఆత్మకు నంబంధించినది తురీయము. తురీయమనగా నాల్గవది. దీనికే 
నమాధ్యవస్థ యని వేదాంత వరిభాష 


“నువ న్నిదాయతా వాద్యో, టౌజై న్లవన్లువు నిదయా 
న నిద్రాం నైన బ న్వవ్షం తుల్వే "వళ్యంతి నిళ్ళితాః ॥ 
= మాండూత్వోవనివత్తు (ఈ) గౌడపొదీయ కారకా (14). 


విశ్వ తైజను లిర్వురు న్వవ్నముచేతను (భేదము), నిద్రచేతను (అవిద్యా) 
బంధితులు కాగా, ప్రాజ్ఞుడు కేవల నిద్రచే (అజ్ఞానము) బంధింవబడి యున్నాడు. 
తురీయుడు న్వవ్నమువలన కాని, (అన్యధా గ్రహణము), నిద్రవలన కాని 
(అవిద్య), బంధితుడు గాక యున్నాడు. ఆయన అనిద్రుడు, అన్వవ్వుడని 
నిక్చితాభిప్రాయముగా తత్త్వవేత్తలు చెవు ఎచున్నారు. 


94 విశ్వవేద న 


మజీ తురీయస్టితి ఎట్టుండు ననగా -- 

“నాంతః వ్రజ్జం న బహి (వ్రజ్ఞం నో భయతః (వ్రజ్జం 

న వ్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నావ్రజ్ఞం, అదృష్ట మవ్యవవోర్య 
మగ్రావ్యూ మలక్షణ మచింత్య మవ్యవదేశ్య మేకాత్మ |వ్రత్యయ సారం 
ప్రవంచోవశమం శాంతం శివమదై వ్రతం చతుర్ధం శనం న ఆత్మా 
న విజ్టేయః | 


న్వప్నావన్గలో గల జ్ఞానము అంతఃప్రజ్ఞ అట్లే జాగ్రదవన్గలో గల 
జానము బహిః ప్రజ్ఞ. నిద్రావన్ధలో తోచెడి జ్ఞానము ఉభయతః వ్రజ్ఞ 
తురీయమందున్న జ్ఞానము పై “మూడు విధములయినది కాదు. ప్రజ్ఞాన 
థఘనన్వరూవమును కాదు. జ్ఞానము లేనిది కూడ కాదు. మటీ యెట్టిదనిన శ 
కనిపింవనిది, నిర్ణయించుటకు కాని గ్రహించుటకు కాని వీలు వడనీది, ఎట్టి 
గురుతులు లేనిది. ఉవా కందనిది, కవటము కానిది, ఆత్మయొక్క సారమైనది 
(వవంచము - వంచభూతాది వికారము లన్నియు - నశించిన పిమ్మట కూడ 
ఉండునట్టిది, శాంతము ఆనందమువై మజియొకటి లేనిదై యుండెడిది. దానిని 
తురీయమని చెవుదురు. ఆ తురీయమే ఆత్మ. అదే: తలినిక నదగినధిణ 
భావము. తురీయము = వరబవ్మాము.. 





= మాండూకో గవనివత్తు. 


చం॥ వుడమని లీతియన్‌ మగువ పోలిక నీ వెవు డెక్తు లైతొ! ఈ 

త్పురమ రవొన్యాము నైలియ వాలిలు లేడ ; త్వదీయ ఖావమే 

వరో గువియ్యత్తీ రెండు వర్ణిలుపో వతి వత్ములౌబు నుం 

దరమగు వామ ఖాగము (వధానముగా ఖవదీయడావమౌ ॥ 118 
 వురుమని వలెను స్తీ వలెను నీవు ఎవుడు ఎట్లు మారితివో ఆ 
రవాన్యమును తెలిసిన వారు లేరు: నీ కోరికయే రెండు రూవములతో వతి 
వత్నులై యుండును. ఆ పే నుందరమైన నీ వామ (ఎడమ) 
భాగము ప్రాధాన్యము వహించి స్తీ రూవమును దాల్చియుండును. కనుకనే 
ప్రధానమని పిలువబడుచున్నది. 


ఒకడే అయిన వరమాత్మ ఆత్మానందముకొ అకు రెండవ దానిని కోరి 
రెండు రూవములుగా అయ్యెనని ఉవనివత్తులు వల్కుచున్నవి. కనుక వురుమడు 
స్త్రీ అనునవి ఒకే శక్తియొక్క. విభిన్న రూవములే కాని అన్యములు కావు. 


విశ్వవేదన 


“నవై నైవ రేమే తస్మా దేకాకీ న రమతే | న ద్వితీయ మైచ్చత్‌। నప్టావా 
నాన యథాస్త్రీ వుమాగ్‌ం సా నంవరివ్వకౌ | న ఇదమే వాత్మానం ద్వేధాపాతయ 
త్తతః। వతిశ్వ వల్నీచా భవతామితి॥” -బృవాదారణ్యక [శ్రుతి (3-4-3) 


“ఆత్మానం ద్విధా కరో దర్ధేన స్రీ స్త్రి అర్థేన వురుమ” - నుబాలోవనివత్‌ 


వామా శబ్దమునకు ఉత్తమ స్త్రీ లేక వామా నామముగల వరాశక్తి అని 
సామాన్యార్థము. “వామలోచన అనినవుడు నుందరమైన కన్నులు గలది అని 
అర్థము. కనుక వామాశబ్దమువలన వరాశక్తీ సౌందర్యసీమ అని కూడ ద్యోతక 
మగుచున్నది. “స్వాంతః స్థిత (వ్రవంచ వమనాత్‌ విశ్చ్వజనయిత్రీ శక్తిః " 
తనయందలి ప్రవంచమును వెలువలికి తెచ్చుటవలన విశ్వమును -నృష్టించిన 
శక్తి వామ అని వ్యుత్పత్తి. 'వామా' ప్రాధాన్యము గల ఎడమ భాగము, వామ 
భాగము. | | 


ప్రధానమునకు వరమాత్మ, ప్రకృతి, బుద్ధి, ముఖ్యము అని అర్థములు. 
వరాశక్తికీ లింగ భేదము లేకున్నను, శక్తే శబ్దము స్ర్రీలింగ మయినందునే స్త్రీగనే 
భావింవవలెను. 


చం! (వకృతియ వూథమం డసొడ్‌ ద్రుంద్రుము లేదము వల్కు గాని త 
త్పతలిము (వ్య ూమన్లు (భతి సాఠము పాఠము నీవ యౌ, నీ 
(ోలిత డూవమే వుడవు బావము నీవు తదంతరంగమై 


వికననో మొందు శక్తేవి నవ్యతివి బాప్మావి విళ్చతోముఖీ ॥ 119. 


వ్రకృతి - వురుమ లనెడి ద్వంద్వము భేదమును నూచించును గాని 
“నర్వంహేతద్బవ్మా" 'నర్వం ఖల్విదం బ్రవ్మా' అని శ్రుతులు వలుకుచుండు 
భేదమునకు అవకాశము లేదు. కాగా వ్యక్తమైన నీ రూవమే వురుముడు. 
వురుముడనగా వరమాత్మ. సాంఖ్యమున జీవుడు. ఆ వురుమని వ్యాదయము 
నుండి శక్తి రూవమున వికసించు |వ్రకృతివి. అనగా అవ్యక్తమైన ఉపాదాన 


కారణము లేక న్వభావము. అంతట ముఖములు గల ఓ తల్లీ! నీ వీ నృష్టిని 


కూర్చిన బ్రాహ్మీశక్తీవి. విశ్వమును వ్రనవించిన నవిశత్రివి. 


“వ్రకృష్ణ వాచకః వ్రశ్చ కృతిశ్ళ నృష్టి వాచకః | నష్ట (వ్రకృషాా 
యా దేవీ |వ్రకృతి స్సావ్రకీర్తితా | ” దేవీ భాగవతము " (9-1-5) 
(ప్రకృష్టమయిన నృష్టి అనగా నృష్టియందు వ్రకృష్ణమయిన దేవి ఎవరో 
ఆదేవి ప్రకృతి. 


06 : విశ్వవేదన 


~~ 


“వకృతిం వుడవం బైవ వి భ్ర్యానాట్‌ ఉఖొవననీ | 


అకాలాం ట్ర పణాం "4 ఎవో విద్ధి (వ తృ తీ నంఖవా న్‌ స్ట 
. -భగవర్దిత (13-20) 





(వకృతి వురుమలు ఇరువురు ఆది లేని వారే. వరమాత్మయొక్క రూవ 
సామర్థ్యములే. వికారములు (మార్పులు) నత్వరజన్తమో గుణములు వ్రకృతి 
నుండీ పుట్టినవి, కార్యు కారణముల కల్పించుటందు (వకృతియు, నుఖ 
దుఃఖముల అనుభవించుటందు వురుమడును హేతువు లగుచున్నారు. 


పిండాండమున క్షేత్రము - క్షేత్రజ్ఞులనువారే, బ్రవ్మోండమున వ్రకృతి - 
వురుమలని వ్యవవారింవ బడుచున్నారు. క్షేత్రమనగా దేవాము. ఇది 
భూకాత్మకము అనగా వంచభూతములవలన ఏర్పడినది. కావున వికారములను 
(మార్పులను) పొందుచుండును. క్షేత్రజ్ఞు డనగా శరీరమును ధరించిన జీవుడు. 
శరీరధారి అయినందున వురుమడయ్యెను. (త్రిగుణములు వాని వికారములయిన 
రాగ ద్వేషాదులు న్వభావముగ కలది (వకృతి. 


చం॥ నిను ఖిరియింబి యీళ్ళ్లుడడు నిల్వ కొనౌెం దన ల్ల్త్య్రూభావు మా 
యనికని వోనీ బార్భావన నుంటీవి నీవు తదీయ శీక్షేటై ; 
తొనుగొనో శక్తి - శక్తడును గాంబని శేదము నృవ్షీ వ వోన్‌ యా 
మనుజాల ల్లోళ్లగా బుథమ, మానిని భార్చరో వనితో ఖువిన్‌॥ 120 
నిమ్న (శక్తిని భరించుటవలన ఈశ్వరుడు తన భర్త వదవిని 
నిలువుకొనెను. ఉనికివలన నీవు భరింవబడి' భార్య అను పేరున వాని శ్తక్తీవై 
యున్నావు. శక్తికీ శక్తిమంతునకు - అనగా నీకును శివునికి లేని శేదమును 
నృష్టించి ఈ భూమి వయి మానవులలో మాత్రము వురుమని భర్తగను, స్త్రీని 
భార్యగను చేసితివా యేమి? 


శక్తిని భరించుటవలన ఈశ్వరుడు భర్త (భరించువాడు) అయ్యెను. 
అనగా వ్రభువయ్యెను. శక్తి నంవదవలననే ఆయనకు, ప్రభుత్వ మబ్బినది. 
ఉపాధి (ఆశ్రయము) లేక శక్తి వ్యక్తము కాదు కావున, తన ఉనికిని బట్టి 
భరింవబడి అమె భార్య అయ్యెనే కాని వాన్తవమునకు ఒకటి వ్యక్త లేక వ్రకాళ 
రూవము (శివుడు), రెండవది అవ్యక్త లేక విమర్శరూవము (శక్తీ) అనగా 
విమర్శవలన తెలియదగినది. వైదికు భీ శివ శక్తులను అద్వయ మిథునమని 
పెలచెదరు. 


విశ్వవేదన 


వక్యరకి వురుమలు, వారి వ్రతిరూవము అయిన స్త్రీ వురుమలు, ఇరువురు 
నమ్మప్రాధాన్యము గల ఒకే యొక చైతన్య న్వరూవులే. ఆత్మాంశ నంభూకులే. 
ప్రకృతి ఉపాధులను (శరీరములను) నృష్టించి, గుణముల ద్వారా కర్మానుషా 
నమునకు ప్రోత్సహించగా, వురువుడు ఆ ఉపాధుల ద్వారా నుఖ దుఃఖ 
రూవములెన కర్మఫల ములను అనుభవించు చుండును. ఈ విషయమునే 


భగవద్గీత (13-20,21) 


“కార్య కారణ త్తర్హుత్వే పాతుః (వక్భతి డచ్యతో 
వుడక్ష న్ఫుఖ దుఃఖానాం ఖటోక్త్రుత్వే హేతు యబ్వూతో || 


“వుడవుః (వళ్ళతి న్లో వా భక్తే వతృాతివాన్‌ గువాన్‌! 
కొరవాం గుడా నజోన్య నబనద్యోని వానను ॥ య 
లౌకికముగ కూడ స్త్రీ నుఖ దుఃఖములను నంతానమును నృష్టించు 
-హీతువు కాగా, వాని ఫలముల అనుభవించు వాడు వురుమడే కదా! 


ఉ॥ ఇక్టు శాననంబు ధరియించఖు నీ తలవేమొ తాని నూ 
శ్ల్రోశ్టీక్‌ బాబు వారలకు నింవు, శ్రోామంబును భక్తీ నింవు నీ 
డు మాడ డూవమని తెల్పుటకో యన నొవ్చు ; తానిచో 
వకీతమౌనా యించుగడ బీతి దృఢత్తూ రసానుతూలతల్‌ ॥ 121 


నీవు చెజకు వింటిని ధరించుటందు గల ఆంతర్యమేమిటో తెలియదు 
కాని నూక్ష్మముగ వరిశీలించినచో, ఆనందము, ఆయానము, అనుభవము 
అనురాగములతో లోకమును నింవుచున్న నీ నియమమునకు మజీయొక 
రూవముగా దానిని ధరించితివేమో అనిపించుచున్నది. కానిచో దానియందు 
(చెజకునందు) తీయందనము కాఠిన్యము రసానుకూలతలు ఏల కన్పించును? 


నృష్టి నర్వము (పేమమయమైనను, మనకట్లు కనిపించుట లేదు. 
(పేమానందములతో దుఃఖానుభవము కూడ కలదు. (పేమ వలించిన 
ఆనందము. వలింవకున్న దుఃఖము. రెండిటికి కారణము (ప్రేమయే. కనుక ఈ 
మూడు గుణములతో (అనురాగము ఆనందము దుఃఖము) నృష్టి 
కూడియున్నట్లు తోచును. ఈ గుణముల నమష్టి నంకేతము ఇక్టుచావము 
కావచ్చును. చెజకున కారిన్యము (కష్టము), రనము (నుఖము) కలవు. 
తదనుభవము ఆనందమును గూర్చును. జీవుడు నృష్టి చక్రమున ప్రవేశించుట 


విశ్వవేదన 


బాధాకరము (చెజకు నమలుట వంటిది). ఆవేదనయందే ఒక ఆనందము 
(ఇంవు) ఒక (పేమానుభవము (రనము) ఉండుట నృష్టి విచిత్రము. 


మ॥ మన మాధారము గాగ వెళ్ళి జాను తన్మాతల్‌ (వతోవీంబచ్శి జీ 
వుని గాడ్వ్పోన్యుఖు వోయ రాగమును నోవుం వూవీ యాకళజాం 
మిన వర్డింబును తోద మంకుళనునం వొల్బుం (ివ్వత్తి న్మివ్భ్‌ 
శ్రిని రెంటన్స్‌ భవదీయ వొన్తగత మో తీరల లోకేట్టరీ ॥ 122 


మనన్సును ఆధారము చేసికొని తన్మాత్రలు విజృంభించి ఇంద్రియముల 
ద్వారా జీవునిచే కర్మలు చేయించును. లాలన (అధికమగు కోరిక) విషయముల 
నాకర్షించును. (క్రోధము అంకుశము వలె వర్తించును. ప్రవృత్తి నివృత్తుల 
రెండిటియందును ఇవి ఇల్లే వనిచేయుచుండును. ఈ విధమంతయు నీ చేతులలో 
కలదు. 


శబ్ద న్పర్శ రూవ రన గంధములు తన్మాత్రలు. తన్మాత్ర అనునది ఏదేని 
ఓక భూతముయొక్క వరిమితిని దెలువు నూక్ష్మరూవము లేక శక్తీ సారము. చెవి, 
చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనునవి జ్ఞానేంద్రియములు. వాక్కు చేయి 
పాదము పాయువు ఉవన అనునవి కర్మేంద్రియములు. వీని ద్వారా జీవుడు 
కర్మలొనర్చుచుండును. 


మనన్సుద్వారా గ్రహింవబడు శబ్ద న్పర్శాదులు స్త్రీవుత్రాదుల నల్లావముల 
వినుటకు, వారిని కౌగిలించుకొనుటకు, వారి రూవముల చూచుటకు, మధుర 
వదార్థముల రుచిచూచుటకు, వరిమళముల వాననచూచుటకు జీవుని 
ప్రోత్సహించి వానిచే ఆయా కర్మల చేయించి బంధముల పెంచుకొను నట్లు 
చేయును. ఇది ప్రవృత్తికి నంబంధించినది. 


ఇక నివృత్తి మార్గమున ఆత్మకు నంబంధించిన నద్వచనముల వినుటకు, 
విశ్వాత్మతో స్వాత్మను (జీవాత్మను) ఏకము చేయుటకు, ఆ దివ్యతేజమును 
చూచుటకు, వరమానందము ననుభవించుటకు, చైతన్య కునుమమును 
ఆ(భఘాణించుటకు వురికొల్పి, నంసార బంధముల నొకటొకకు త్రెంచికొను 
నట్లు చేయును. ఇదంతయు మనన్సువలననే జరుగుచున్నది. “మన ఏవ 
మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః' మనస్సే మనుజుని బంధమునకు 
మోక్షమునకు కారణమని తెలియవలెను. 


ఆత్మన్వరూపిజియైన శ్రీమాత నాలుగు చేతులలో చెజకు విల్లు, 
వూవుటమ్ములు, అంకుశము, పాశము లుండుటను వర్ణింతురు. తీయని 


భావములు గల మనస్సే ఇక్షు చావము. వంచతన్మాత్రలే వూలబాణములు. 
క్రోధ మంకుశము. రాగము పాశము. 


“రాగ న్వడూవ పొళాడ్యా, (హోధాకారాంతు లోజ్వు ల 
మనో డూ వేకు తోదొండా, వంచతన్నాా(త వొయతో! = ( అనన్నా! 
ఆ తల్లి (వరాశక్తి) ఆత్మా౭ భిన్నము (తనకంటె వేరుకానిది) అనియు, 
తన మనస్సే ఆమె ధరించిన శరానన మనియు, తన్మా(త్రలే బాణము లనియు, 
తన మోవామే (రాగము) పాశ మనియు సాధకుడు గ్రహింవవలయును. 


చం॥ తలుయుల గూడ్చు నీ బరజు కంజాయులన్‌ న్మారియించి లకీ 3 తా 
బలుతుల నిబ్బు దూబ్బలణ ఖానీత నూవులో తంతీడో ధ్లూనుల్‌ 
దలచి నరస్తులీ లరమడీ ; తయుచి తోదన నేయ నంద్యాయం ; 
శాలువ మిడున్‌ తోదంఘీ నఖ చింతన తృదతి దేవి నర్దుదా॥ 123 


లక్ష్మీదేవి నీ పాదవద్మముల న్మరించి నంవదలను, నరన్వతీదేవి నీ 
పాదముల అలంకరించిన మంజీర ధ్వనుల తలచి వలుకులను, నంధ్యాదేవి 
ఎజ్జని నీ చరణ కాంతుల [గ్రహించి వచోదనను, రతిదేవి అందముల చిందెడీ 
నీ కాలి గోళ్ళను న్మరించి సౌందర్యమును తమ తమ భక్తులకు (ప్రసాదించు 
చుందురు. నర్వార్థములు నీ పాదములనుండియే లభించునని భావము. 


కంజము = నీటిలో వుట్టినది - వద్మము, శంఖము, మకరము, 
కచ్చవము మున్నగునవి. నవ నిధులలో వద్మము మవోవద్మము శంఖము, 
మకరము కచ్చవము అనునవి కొన్నిటికి పేర్లు. వరదేవత పాదములు నిధులకు 
నిధానములు. కావున లక్ష్మీదేవి ఆమె చరణముల న్మరించి నంవదల నీయగా, 
శబ్దబ్రవ్మామైన నరన్వతి ఆమె పాదముల నలంకరించిన చిజు గజ్జెల మైోతల 
భావించి వాక్కుల నిచ్చును. ఇప్లీ నంధ్యాదేవియు రతిదేవియు ఆ తల్లి 
పాదములందు వారి వారి కనుకూలము లయిన గుణములను ఆశ్రయించి తమ 
తమ భక్తులను తృప్తి వజచెదరు. 


పరమేశ్వరి “నచామర రమావాణీ నవ్య దక్షిణ సేవిత-- కటాక్ష 
కింకరీభూత కమలా కోటి సేవిత -- శింజాన మణి మంజీర మండిత 
శ్రీవదాంబుజ -- రతి రూవ -- రతి ప్రియ (రతిదేవి యెడ మిక్కిలి 
వాత్సల్యము గలది) నంధ్య “= ద్విజ బృంద నిషేవిత - - (ల.న.నా,) 
“లక్ష్మీవాజీ నిషేవిత' - (త్రిశతి) 


100 విశ్వవేదన 


ఉ| నీ కనుజావ్హ లే వగ నిల్చు నటుల్‌ భవనంమి లన్హుయం 
తకొను న్యవ్లీ నంన్ధీతుల, భిన్న యుల లయమందు, శంతలో 
నాక్భాతులం దొజుంగు, మినరావ్యతి బొంది ఖిచూల్లు నృవీయై 
నీ తమనీయ పాబో నలినీ ద్యుతులందు వెలుంగు శాట్ట తీ! 124 


నీ కను జెవృపాటుల ననునరించి లోకము లన్నియు నృష్టి స్థితి 
లయముల పొందుచున్నవి. అంతలోనే తిరోధానమై మజల అనుగ్రహింవ 
బడుచున్నవి. ఇట్లు నూతన నృష్టియై అవి నీ పాదరాజీవముల కాంతులవలననే 
(ప్రకాశించుచున్నవి. 

శ్రీదేవి “శాశ్వతి”, “వంచకృత్యవరాయణ”. “ఉన్మేవ నిమిషోత్సన్న 
వివన్న భువనావళిః” - (ల.న.నా. నృషి స్థితి లయ తిరోధాన అనుగ్రవాము 
లనునవి వంచ కృత్యములు. ఇవి అన్నియు ఆమె కను జెవ్పల కదలికలవలననే 
జరుగుచుండును. 


“ర 3 టభూవిభవే నృ షే రథో (దావిభ్రమే లయః | 
ఊరూ నంధి నుష్లేతాలే వ్యూధన్సుంధ్లడే ఖివోత్‌ ॥ 
వవం దోనీ ఖగివలీ న్వయా వ్యిభమవోన వో 


తాలబ్యత మిదం నర్దుం (ామయత్యేవ నధ్దుదా॥'” 
కాలశరక్తీ విలానః (65-70) 


శ్రీదేవి కనుజెవ్పలు పైకీ లేచినవుడు నృష్టియు, (క్రిందకు వాలినవుడు 


లయమును కలుగు ననియు, ఇట్లు ఆమె భ్రూవిభ్రమమువలననే కాల చక్ర 
మెల్లవుుడు తిరుగుచుండు ననియు భావము. 


ఉ॥ శవము వైవవం వినగ నొయు న్యా నిటు లెన్తూ వేలం 
దావకమౌ విభూతులు (ధానమురా నొక కొన్చు గొంచు నం 
భావన చేనీ లోకమున ఐల్కు మతొమిల వెళ్ళు నాద్యవై 
వోవగ నిల్తు వీవ యని చెవుడు నత్వము నత్కడావితీ | 125 
నీ అనంత కళ్యాణ గుణ విభూతులలో కొన్నిటిని మాత్రము గ్రహించి 

శైవము వైవ్షవము సౌరము మున్నగు నామములతో బవు విధములుగా 

బోధీంచు మశములకు ఆధారముగా నిలచి యుండునది నత్యన్వరూపిజణివైన 
నీవే యని యథార్థమును వచించెదను. 





వరతత్వము రూవ నామ గుణ రహితమై నత్య జ్ఞానానందయుతమైన 
ఒక శక్తే (ENERGY) మాత్రమే. దానిని వివిధ మతములు వివిధములుగా 
(వ్రవచించుచున్నమి “ఏకం న ద్విప్రా ఐవుధా వదంతి” - [శుతి. ఒకపే 
అయిన నత్యమును వేదవిదులు అనేక విధములుగా చెవ్వుచున్నారు. మజియు 
“ఏకం నంతం బవుధా కల్పయవన్తి” “ఏకో దాధార భువనాని విశ్వా” - 
బుగ్వేద ప్రవచనములు. “ఏకమేవా౭ ద్వితీయం బ్రవ్మా" - ఛాందోగ్యం 


ఉ|| వాతమునందు న్పందనము వారి (దవంబ్కి కిలన్‌ దృఢత్తుమున్‌ 
జోతనయందు ప్రాణమును వచ్చునో దావోము నింగి బూన్యామున్‌ 
ద్యోతన మౌటు నీ వబ దోయలనో కబో నద్దత్తో నం 
భూతము త్పుత్సుడూవమని తాంచెదో నృష్లీ రవొన్యా మంబికా! 126 
గాలిలో న్పందనశక్తి, నీటిలో ద్రావకశక్తి, శిలలో దృఢత్వశక్తి చేతనలో 
ప్రాణశక్తి అగ్నిలో దావాకోశిక్తే. ఆకాశమున శూన్యశక్తే - ఇట్లనేకముగ శక్తులగు 
పీంచుటకు కారణము నీ వచట నుండుటనే కదా! అన్ని శక్తుల నమష్టి రూవము 
నీ వనునది నృష్టి రవాన్యము. 
దేవి “ఆదిశక్తి - వరాశక్తి - మహోశక్తి - నర్వశక్తిమయి' (ల.న.నా,) 
మజియు 'నర్వాంతర్యామిని - విశ్వరూవ - విశ్ళధారిజి'. 


ఉ|| ఎవకముగా ననోకము ననోముగా మజీ యేకమైన నీ 
పోకడ లెను నా భవగభూవడదుడ్తేరి యెముంగునో? త్పుదీ 
యోక్ళితి న్రయుంవో విధయిన నమద్డడా? వోయి నోవలన్‌ 
నీ కమనీయ నంన్రవము నోద్దునా నేయ వజోం్యదు డోశియన్‌ | 127 


ఏకమును అనేకముగను అనేకమును ఏకముగను, అనగా ఒకక అగు 
వరతత్వమును బవు రూవములుగను, బవుళముగ తోచు (వవంచమును 
ఏకాత్మగను (వరమాత్మగా) చూపించు నీ పోకడలు నర్వజ్ఞు డయిన శివునికి 
గూడ తెలియవేమో! బవ. విధములుగ న్ఫురించు నీ రూవమును 
నిర్ణయించుటకు నకల ప్రాణుల కాసించు విధి కూడ. నమర్థుడు కాడు. 
నర్చరాజగు అదిశేమడు కూడ వేయి నోళ్లున్నను, నిన్ను న్తుతింవ జాలడు. 


(వ్రళయమున కూడ నశింవని వరమేశ్వరుని శక్తి లేక సామర్థ్యము కనుక, 
ఆమె 'శాశ్వతి ' - బవున్వరూవ'- వ్యక్తావ్యక్త రూపిణి - నిర్గుణ - విరుపాధి 


12 విశ్వవేదన 


- నిరీశ్వర - శివవర ఆన కూడ అతిక్రమించి యుండెడి శక్తి) ఏకాకిని - 
(ల.న.నా) ha క 


ఊఉ ఉన్హృది లేనముల్మటీయ నుండని దున్హుటు లీవు నూవనే 
మయున్సుదొ లేదొ తా రెజుగతుందు లవిద్ధూ మునింగి మానవుల్‌; 
మున్గుగ నీదు తత్త మవలోదము గాక ్రపాంవ వచ్చునో? 
ధ్రన్హున లేద భావము తొలంగునా జీవుల ? తత్తోదర్భునీ! 128 


ఓ తత్వదర్శినీ! ఉన్నది లేనిదిగను, లేనిది ఉన్నదిగను, నీవు చూవు 
చుండుటచే అవిద్యయందు కూరుకొని పోయిన మానవులు, ఏది నత్యమో ఏ 
దనత్యమో తెలియకున్నారు. ముందుగా నీ తత్వమును అర్థము చేసికొనక 
దానిని గ్రహింవ జాలరు. వారి నావరించిన ఖేదభావము తొలగదు. 


లోకమున తెలియవలసిన విద్యలు రెండు గలవు. ఒకటి వరావిద్య. 
రెండవది అవరావిద్య. వరా అనునది బబవ్మావిద్యా రూవమైనది. అపరా 
అనునది గుణయుతమై వ్రవంచాకారమై ఉన్నది. అదే మాయ. ఈ మాయ 
జ్ఞానుల బుద్ధులను కూడ బలవంతముగ అకర్షింవ గలదు. 


“యా మాసా మాయా”, “మాయా చ తమో రూపా” అని వూర్వోత్తర 
తాపిన్యువనిషత్తులు వివరించుచున్నవి. ఉన్నట్లు కనిపించినను, లేనిది మాయ. 
మాయ చీకటివలె నత్యమును |వ్రకాశింవ చేయదు. బ్రవ్మాము తానే యైనను, 
జీవుడు అవిద్యా ప్రభావమువలన తాను వేరని ఈశ్వరుడు వేరని భావించుచు, 
నిజముగ లేని [వవంచమును నత్య మనుకొని, ప్రావంచిక నుఖములక్రై అజ్టులు 
చాచు చున్నాడు. ఉన్నది బ్రవ్మామొక్కకే. లేనిది [వవంచము అని చెప్పినను 
గుర్తింవడు. దేవా "వతనానంతరము ప్రవంచ మెక్కడ ఉన్నది ? ఈ అనత్య 
వ్రవంచమునే 'నత్యమనుకొనుట (భ్రాంతి) మాయాకల్పితము మాత్రమే. 
మజీయు “మాయాం శబల బవ్మా రూపిణీం" అను వచనమును బట్టి మాయ 
బ్రవ్మామందొక విలక్షణ లక్షణమే యగును. న్వరూవ జ్ఞానమువలననే మాయ 
తొలగును. “న్వరూవ జ్ఞానేన వినా మాయా న శామ్యతీ”. 


శా} నీ మాయం ఐడీపోని ీవడొకిడే ; నీవే యతం డొడు దో 
త్భామర్హ్రూంది లభఖించియండు ; నతడున్‌ తత్త్వున్తాడావుండునా 
కామేట్‌ండయి వంబళ్ళా త్యయుల నంకిల్ఫింబు (గీడాళమై ; 
సోమార్జాంగో లలాకు న్యేతయుల నంళోభింబు దృదూవమున్‌ 1 129 


103 విశ్వవేదన 


అమ్మా! నీ మాయలో చిక్కక నిల్చిన ధీరుడొకడే కలడు. ఆతడు నీవే 
కనుక, ఆ సామర్థ్య మాయన కబ్బినది. ఆయన కూడ తత్త ్వన్వరూవుడై 
కామేశ్వరుడై (కోరీకలకు అధినాథుడైై, నృష్షి స్థిత్యాది వంచకృత్యములను 
కేవలము . క్రీడకొజకు నంకల్పించుచున్నాడు. తయన రూవము చందదుని 
అర్గాంగము, నొనటి కన్నులతో ప్రకాశించుచున్నది. 


“దెవ్‌హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా” అలౌకికమై 
గుణములచే నొవ్వు నా మాయ దాట నలవికానిది అని భగవద్వాక్యము 
(భ.గి.7-14) 


వరబ్రవ్మోత్మికయైన వరదేవత మవామాయా న్వరూపిణి. ఆమె మాయ 
మిక్కీలి బలవత్తరమైనది. మాయకు లొంగని వారు జ్ఞానులు మాత్రమే. అవుడు 
వారు వేరు కాక వరమాత్మ న్వరూవులే అగుదురు. కొవున వరమాత్మ ఒక్కడే 
మాయకు ల€ెంగని వాడు. కొందణు జ్ఞానులు కూడ కొన్ని నందర్భములలో 
_ మాయాజాలమున చిక్కుకొని, వివేకము కోల్పోయి, ఇంద్రియార్ధ్థముల వెంట 
వడిన గాధలు కాశ హులల్‌ గలవు. విశ్వామిత్రాదుల చరిత లిందుకు 
నిదర్శనము. 


“జాని నా మవి బేతాంని దోవ లగవలీపా సా 
బలాదాకృవ్య మోవోయ మవోమాయా (వయబ్బతి” = దుర్తానవ్రశలి 


భగవతియగు ఆ దేవియే - మవామాయయే -- జ్ఞానుల మనన్సులను 
కూడ బలవంతముగ అకర్షించి వ్యామోవామునందు నిల్చుచున్నదని భావము. 
కాని ఇట్టి మాట వరమాత్మయందు నిరర్థక మగుచున్నది. కారణము ఆమెయే 
వరమాత్మ కనుక. 


వరమేశ్వరుడు 'వరాశక్తి ఒక్కరేయని 'సోమార్థాంగ, లలాట నేత్ర, కామేశా' 
ది విశేవణములతో ధ్వనింవజేయబడినది. వంచకృత్య వరాయణత్వము 
వరమేశ్వరీ పరమేశ్వరులకే పరిమితమని గ్రహింవ గలరు. 


(న+ ఉమ) = సోమ= 1. ఉమతో కూడినవాడు, 2. చంద్రుడు. 


లలాట నేత్రుడు = నొనట కన్ను గలవాడు - శివుడు. ఇది జ్ఞానన్యేతము. 
ఆయన మూడు కన్నులు సోమ నూర్యాగ్నులు. భూత వర్తమాన భవిష్యత్తుల 
చూచెడివని కొందజీ వ్యాఖ్యానము. ఆ తల్లి విషయమున కూడ అసో 
చెప్పబడినది. 


104 విశ్వవేదన 


కామ + ఈశుడు = కామమునకు (కోరికకు) (ప్రభువు. వవంచమును 
నృష్టింవ వలెననెడి కోరిక (సోఃంకామయత) ఆయనదే. ఆ కోరికకు (జగతీ) 
రూవకల్పన చేసినది కామేశ్వరి. వారిరువురకు అభేదము. 


వంచకృత్యములు - నృష్టి స్థితి నంవోర తిరోధాన అనుగ్రవాములు. 
ఇవి వరమేశ్వరునియందు కలవు. నృష్టికొజకు బవ్మాను, స్థితికొణకు 
విమ్దవును, నంవోరము కొజకు రుద్రుని, తిరోధానము (కనిపింవకుండచేయుట) 
కొణకు ఈశ్వరుని, అనుగ్రవాము కొజకు నదాశివుని ఆదివరాశక్తీ కల్పించినది. 


చం॥ అమృతమంయాఖ తుల్యమగణు నానన కాంతి నతిత్రమించు య 
త్లుమున వినీల నీరదమునా న్భులియించు త్లోటీయ కాలిక 
(ముదిత బర్లిజంబునయి (పొజ్జతో బోవగ వజ్బుఖుండ్లనస్లై 
ఎమలము నీ (వాఖ్య తల వ్లోజు నేయుబు నుందు శాంఖైవే | 130 


అమ్మా! శాంభవీ! నీ ముఖ చంద్రుని అతిక్రమించు యత్న మున (ఓడి) 
నల్లనైన మేఘమువలె న్ఫురించు నీ కొవ్వును చూచి ఆనందించు నెమిలి 
నయ్యెదను. బుద్ధి వికానము కలుగుటవలన (ఆ మయూరము. నధిరోహించెడి) 
వషణ్ముఖుడనయ్యెదను. అవుడు నీ ధ్రువాఖ్య కలను చూచుచు ఉండిపోగలను. 


వషణ్ముఖుడైన నుబవ్మాణ్యుడు శ్రీదేవి నన్నిధానమున ఉండుట వలన 
ఎల్లవుడు అమెయొక్క నిత్యత్వమును చూడగలడు. నన్ముఖ, చిన్ముఖ, 
అనందముఖ, లీలాముఖ, జ్యోతిర్ముఖ, నర్వతోముఖములనునవి షణ్ముఖములు. 
ఇందు నన్ముఖము నత్యమును, చిన్ముఖము జ్ఞానమును, ఆనందముఖము 
ఆనందమును, లీలాముఖము ప్రవృత్తిని, జ్యోతిర్ముఖము తేజన్సును, 
నర్వతో ముఖము నర్వవ్యావకత్వమును తెలువు నంజ్ఞలు. ఇవి వరమాత్మయొక్క 
లక్షణములే. ఇట్టి గుణములు కల వరమవాంన వణ్ముఖుడే కదా! 


దేవియొక్క వదునైదు కళలు వృద్ధి క్షయముల పొందుచుండగా 
వదునారవ కళ మాత్రము ధ్రువకళ అనెడి "పేరున స్థిరముగ ఉండును.దానిని 
చూచుచు ఆనందమున నుండుపే నమారి. ' 


అమృత మయూఖుడు = చంద్రుడు - వరదేవత అమృతము వర్షించి 
72వేల నాడులకు ఆనందమును, జవ నత్వములను వ్రసాదించును. బర్తి ణము 
= నెమిలి, షణ్ముఖుడు = పార్వతీవుశత్రుడు, దేవ సేనాని. 
శ్రీమాత 'విద్యా౭ విద్యాన్వరూపిణి - వరా౭ వరా' - (ల.న.న్సా 


సర లేద లావముగ జోన్‌ నవిద్య దొలంగ బో లీ 





call 


నిడు తల త్త యుం దొలియ నోత్సుయు శ్రువ్దూమరైన వృత్తియం 
దగ నా మనందు థవదుద్రై వల తవిము నాశ్రమింవని 
మగల వొచు బోరను తదన్యుము నింత డవోదవాననీ | 737 





వృాదయ కువారమున, వంచకోశములకు అతీతముగా, ఎక్కడో 
లోతున వివసించెడీ తల్లీ! నాయం దనేక జన్మలనుండి పాతుకొని యున్న 
భేదభావమును కొలగించి, సారవంతమై మిగిలిన నీ తత్వమును న్పవ్షము 
చేయుము. బ్రవ్మోవరోక్షవృత్తిని వహించునట్లు నా మనన్సును లెన్సగా నీ 
దివ్యతేజమును ఆక్రమింవనిమ్ము. ఇది తవ్ప మజియొకటి నిన్ను యాచింవను. 


సిగ్గు భేదభావమునకు చివ్నాము. మజీయొక రున్నపుడే కదా సిగ్గగును. 
ఒంటరి మైనవుడు దానికీ అవకాశము లేదు. “భేదోయ మజ్ఞాన నిబంధనః” 
- కలో వనివత్తు (2-1-11) భేదము అజ్ఞానమువలన కలిగి నదే. వరబ్రవ్మా 
తత్వము తెలిసినవుడు మనన్సునకు బవ్మోవరోక్షవృత్తి కలుగును. |బ్రవ్మామే 
అయిన వృత్తి అని భావము. అనగా మనన్సు బవ్మాముగా |వతిఫలించుట. 
“ఠదాకార ఆకారిత అంతఃకరణ వృత్తిత్వం అనుభవం - తన్మయత్వం" 
వస్తా్వాకారముగ రూవము వహించిన చిత్తవృత్తిత్వమే అనుభవము. దీనినే 
తన్మయత్వమందుము. బవ్మాము నిర్షణజమైనను వన్తు రూవమున కనిపింవక 
పోయినను, మనను బ్రవ్మాభావమునుపొందునని తాత్పర్యము. 


గువోధివాసిని = జ్యోతిన్స్వరూవమైన వరమాత్మ - శ్రీమాత 'వంచ 
కోశాంతరస్థిత - “అంతశ్చరతి భూతేమ గువోయాం విశ్వమూర్తిమ' - శ్రుతి. 

సిగ్గు = లజ్జ హీ, నకల జీవులలో సిగ్గుగా వ్యక్తమగు భావము 
వరదేవతయే. ' “లజ్ఞా Ge ననా. “ లజ్ఞావద నమారాధ్యా = లజ్ఞాథ్యా = 
హ్రీం - హ్రీమతి - హ్రీంశరీరిజీ - ప్రీంమతిః - హ్రీం శీలా' - (లలితా 
త్రిశతి 


ఉఊ| తేర నవిద్య నంన్యృతిని గూడ్చు విళ్ళాంఖల దీన పాన నం 
న్యాలము ; నద్దుఖోళ్త మ వినాలో వివేక నిదానమొ నునం 
స్మారము నైత మొళల్టను ; నుఖం బీడు ఐందో విముక్తీ నొళ్టు జే 
తేడుదు, తాన తీలికను తోంతలన్‌. వెలిగింతు నారతిన్‌ | 132 
అవిద్య కారణముగా నంసారమున నెట్టడి దీనమైన హీన 
నంస్కారమును Freee Tendency కోరను. "అప్లే నద్దుణోత్తమమై 
: 106 వఏీశ్వవేదన 


శ 


వివేకమునకు నెలవైన నునంస్కారమును కూడ అఖిలషింవను. నుత్రమున 
కాశ్రయమైన బంధరాహిత్యమునే అర్థించెదను. జ్ఞాన జ్వాలతో న్యాజ్డ్‌ 3 
నన్నిటిని వోరతెగా వెలిగించెదను. 





pl 
శ 


గుణముల చేరికవలన మలినమైనది అవిద్య. దానివలన్ననే నంస్కార 
రూవమున బంధము లేర్చడుచున్నవి. హీన నంస్కారమువలనః 'హైన జన్మలు, 
నునంస్మ్కారములవలన ఉత్తమ జన్ములు లభించును. కాని మోక్షము కలుగదు. 
నంస్కారము నశించినవుడు, అనుభవింవ వలసిన దేమియ లేక ముక్తి 
కలుగును. బంధరాహిత్యమే ముక్తి. అది నుఖాన్నదము. 


వరమేశ్వరి “ముక్తిదః- ముక్తి రూపిజీ - ముక్తినిలయ + కైవల్య 
వదదాయిని' కావున ఆమె కటాక్షమునై యత్నింవ వలయును. 


ఉ॥| మాయను మున్లు లోక్షము తమః (్రభలంలలు గాఢ నిదలో 
వోయిగో బోగు వేళ వొప్టదయాంతల బోధన జోనీ వచ్చితిన్‌ ; 
నీ యభిమానము శైలిని నిళ్చితి గన్నుల వోర్రవావ్చుముల్‌ 
మూయ డ్ఞాటీయ పాదముల యాల నశేవ నుఖాన్సదో నితిన్‌ | 133 
ఓ జగన్మాతా! చీకటి విరిసిన గాఢ నిద్రలో లోకము వోయిగ నిదురించు 
నమయమున అంతరాత్మచే మేల్కొలువబడి వచ్చితిని. నీకు నాయందు గల 
వాత్సల్యమును తెలిసికొని కన్నులలో ఆనందబావ్బములు నిండగా నీ మైల 
ఆనందముతో నిలిచియున్నాను. 


“యా నిశా నర్వ భూతానాం తస్యాం వాగ్తరై నంయమా | 
యస్యాం శ్యాగతి భూతాని సా నికా వళ్ళాతో మునే ాభగవద్రీత (2-69) 


అజ్ఞానమువలన పామరులకు వీది (వరమార్థము) రాత్రివలె తోచునో 
(కనిపింవదో), అది యోగులకు వగలు వలె న్పష్టముగ కనిపించును. దేనిని 
(విషయవ్యాప్తిని) ప్రాకృతులు జాగ్రదవన్గలో చక్కగా చూచుచుందురో, 
దానిని రాత్రియందు వలె జ్ఞానులు చూడరు. జేవులు ఎజుక లేక తమను తాము 
మజచు వేళ అవిద్య “కొలగిన వారు మాత్రమే ఆక్మానందమును 
అనుభవించుచు మేల్కొని యుందురనియు, విషయ వ్యాప్తి వరిగజింవ రనియు 
భగవద్వాక్యము. వరమేశ్వరి దయాన్వరూపిజి. ఆమె వాళత్సల్యమునకు అవధి 
లేదు. కావున జ్ఞానమును. ప్రసాదించి తన నన్నిధికీ ఆమెయే రప్పించుకొను 
నని తాత్పర్యము. 


ss విశ్వవేదన 


ఉక. దానుడైతి దేవా విధానము దాలిబి ; జీవ్లుడైతి ల్లా 
దానుల్‌ బిత్ళలాంళమయి వర్తిలు చుండుటు , నీవ నేనుగా 
భానీలు దాతు బావమున వానీదలందక; ఇంతో బాలు నీ 
వోనము బాన లేల? త్యజబీయింతు నలేదమునందు వ్లూరైమై] 134 


త దేవామనెడి వన్రమును ధరించుటవలన (నీకు) "సేవకుడనైతిని. 
మవోజ వె వ్రలచైన నీ చిత్సలాంశమగుటవలన జీవుడనైతిని. ఇర్‌ ఆత్మభావము 
వహించి భేదమును పాటింవక నీవే నేనుగా విశాజిల్లుదును. ఈ వేషము భావ 
ఎందులకు ? ఆభేదమునందు (అద్వైతము) వరివూర్ణత నొంది, వీనిని వదలి 


వెసెదను. నామరూవ రహితమైన అదై్వతసిద్ధిని పొందెదను. 








“దోవాబుద్భ్యాన్నీ దాసోవొం బీవబుద్ద్యా త్లూదంళక? | 


అత్యముద్భ్యా తమేవా౭వొం ఇతిమే నిళ్చితామతి।॥” 
=అధ్యాత్మరా మాయణం 


జీవునికి దేవామే తా ననుభావము అవిద్యవలన కలుగుచున్నది. కనుక 
అవిద్య తొలగ నంతవజకు ద్వైత ముండక తవ్చదు. నేను వేరు దేవుడు వేరు 
అని భావించుపే ద్వైతము. ద్వైతమువలన తనను దానునిగను, భగవంతుని 
ప్రభువుగను చిత్రించుకొనుట జరుగుచున్నది. అట్టుగాక, 'నేను వరమాత్మ 
యొక్క చేతనలో ఒక అంశమును మాత్రమే కాని, వరమాత్మ నెట్లగుదును?” 
అనెడి భావము జీవునికి ఉండుటయే విశిష్టాదైవైతము. “నీ దానుని దానుని 
దానుడో అని చెవ్పుటలో ఈ అంశమే న్ఫురించును. జీవభావమును దాల్చిన 
నేను ఆత్మనే, అన్యము కాదు అనెడి స్థితియే అద్వైతము. 


అదై్వైతమున వేరొకటి ఉండుటకు వీలు లేదు. ఇవి అన్నియు మానవుని 
ఆలోచనా నరణీ పైనను, సాధన ప్రగతి పైనను ఆధారవడియున్నవి. కేవలము 
భావనయందే గాక ఆ భావమును ఆచరించు నవుడు అదై త సిద్ధి కలిగినదని 
. తలవవచ్చును. దానికై మానవుడు నిరంతరము యత్నింవవలిను. 


భగవద్గీత (11. - రశ) లో శ్రీకృష్ణ భగవానులు “జ్ఞాతుం ద్రమం 
చ తత్వేన వ్రవేవ్టుం చ వరంతవ” అని తత్వార్ధమును నష్టము చేసియున్నారు. 
తాను వేరు దైవము వేరను భావము గల మానవుడు తొలుత జ్ఞానమువలన 
తత్వమును “తెలిసికొని (జ్ఞాతుం), తాను వరమాత్మయొక్క " అంశమగు 
_ జీవుడగుటను చూడవలెను. (ద్రవం). పిమ్మట అందు (వ్రవేశించి (వ్రవేష్టం) 
జీవుడు వరమాత్మ ఒకరే కాని వేరు కాదని ఏకము కావలెను. అందువలన పై 


106 విశ్వవేదన 


మూడు శబ్దములు - “జ్ఞాతుం ద్రమం (వ్రవేష్దంచి మత త్రయము యొక్క 
సారాంశములుగా ఉన్నవి. సాధన సావల్యుమునకు భగవాను డువదేశించిన 
యోగము 'అనన్యమగు భక్తియే అని ఆ శోకముయొక్క వూర్వార్థమునందే 
-తెలువబడి నది. 


శా| వంబళ్చుంబుతు బొంది దోవాము న్వాథావ వ్యావ్తీమై నిల్వ నా 
వంబత్తూంబును వీడి భూతములు నిర్వ్యావ్లీన్‌ యడా వేత్తల 
వంబళ్తుందు. నౌజుంగ రాని యొక్‌ తత్త్వైందిందు లీనంబుగా, 
_ముంబం బోచెజీ నిళ్ళలత్తమున నంవీతిం బ్రమోదంచాదన్‌ | 135 


దేవాము నశించి తనకు కారణము లయిన వంచభూతములలో 
కలిసిపోగా, ఆ వంచభూతములు కూడ తమ వంచత్వమును వీడి, అది (ఐదగు 
భావము) లేని వకైక తత్వమున లీనమగును. అవుడు అన్నిటను మించి. 
న్ఫురించు నిశ్చలత్వమున చక్కగా ఆనందించెదను. 


వంచత్వమనగా మరణమని అర్థము. వంచ భూతముల నమ్మేశనమున 
ఒకటిగ ఏర్పడిన శరీరము మజల వంచభూతములుగా విడిపోవుటని భావము. 
దేవాము దగ్గమైనవుడు (దహింవబడునది దేవాము) అందలి ఐదు భూతములు 
వ్యాప్తీ చెంది, తమకు నంబంధించిన మవోభూతములలో చేరిపోవును. ఇది 
కూడ ఒక విధమగు వంచీకరణమే. కాని అంతవణకు వేరు వేరుగా ఉండిన 
ఆ వంచమవోభూతములు కూడ లయకాలమున, తమ వ్యాప్తిని 
ఉవనంవారించుకొని, వకమగును. అనగా ఆవంచీకృత మగును. అవి ఏ 
తత్వమునుండి వఏర్పడినవో ఆ ఏకైక తత్వమందే లీనమగును. అవుడు 
మిగులునది నందనా రహిత నిశ్చలత్వము మాత్రమే. అది వాక్కు కాని మనన్సు 
కానీ అందుకొనలేని స్థితి. “యతో వాచో నివర్తంతే అ(ప్రావ్య మనసా నవా” 
- (కైత్తిరీయ బ్రవ్మావల్లి 9వ అనువాకము). అట్టి నిశ్చలత్వమున 'నేను' 
ఆనందించు ను. 


ఇచట వంచీకరణమును గూర్చి క్లువ్వముగ తెలిపెదను. “స్రమ్షకామో 
జగద్యోని న్తమోగుణ మధిష్టాయ నూక్ష్మ " తన్మాత్రాజీ భూతాని న్ఫూలీకర్తుం 
సోః కామయత, నృషే వరిమితాని భూతా న్యేకమేకం ద్విధా విధాయ, తయో. 
రేకం వునః చతురా ౫ వికఖత్వాం స్వేస్వేతర ద్వితీయాంై8 వంచ వంచధా 
నంయోజ్య, వంచీక త భూతై రనంతకోటి బ్రవ్మోండాని తత్తదండోచిత క 
భువనాని, తత్తద్భువనోచిత గోళక న్గూల శరీరాణ్యనృజత్‌[” - 
"పైంగలోవని వత్తు. 


ప విశ్వవేదన 


జగత్తును నృష్టింవనెంచిన జగత్కారణుడగు వరమాత్మ తమోగుణము 
నధిష్టించి నూక్ష్మములై యున్న, తన్మాత్రలను (శబ్ద న్పర్భ రూవ రన 
గంధములను) న్ఫూలము చేయదలచి, తన నృష్టికి కావలసినంత వజకు 
తన్మాత్రలను వేరు చేసి, తొలుత ఒక్కొక్క భూతమును రెండుగా విభజించెను. 
మజల ఆ రెండు భాగములలో ఒక దానిని నాలుగుగా చేసి, రెండవ భాగమును 
ఆకే యుంచెను ఈ నాలుగు భాగములను వ్రతిభూతముయొక్క 
అరభాగమునకు ఒక్కొక్కటి వంతున కలిపెను. ఇట్లు ఐదు భూతములను 
నంన్యరింవగా - ఆ భూతముయొక్క నిజాంశ నగమై, మిగిలిన నాలుగు 
భూతముల యొక్క అంశములు తక్కిన నగమునై న్గూలము లైనవి. 
ఉదావారణకు అకాశభూతములో ఆకాశాంశము 1/2, వాయ్వేంశము 1/8, 
అగ్న్యంశము 1/8, జలాంశము 1/8, వృథ్వ్యంశము 1/8 ఉండును. ఇట్లు 
న్ఫూల భూతము లేర్పడుటకు “వంచీకరణ'మని పేరు. వంచీకృతములయిన 
మహాభూతాంశములవలన, వ్యష్టి నమష్టి నృష్టులకు నంబంధించిన న్ఫూల 
శరీరములు ఏర్పడినవి. అనగా పిండాండ బ్రవ్మోండములు రూపొందినవి. 


ఉ॥| జత్క్హాతొ మెట్టు నెక్ట చన నుండిన దోమియ గానర్హా దవొం 
బొర్ళల తక్ళ, నయ్యదయ నుండనొ లేదొ వచింవో వాక్కుకుం 
వేళ్ళు మాననంవు బరిళీలన కంది; దోశోబ శబయై 
సక్కాని శ్ర వైఖరిని నిల్చు తదాత్ధు వియించబుగావుతన్‌ | 136 


ఆత్మసాధనలో ఒక్కొక్క మెట్టు నెక్కుచు పోవ పోవ, తుదకు అవాము 
తవ్వ ఏముండెనో అగుపింవదు. ఆ అవాము కూడ ఉన్నదో లేదో తెలువుటకు, 
అది మాటలకు చిక్కదు, మనన్సునకు దక్కదు. శబ్దము కాని శబ్దమై వరానంవిత్‌ 
రూవమున నెలకొని యుండును. నర్వకృత్యములు ఉడిగినట్లు తోచు 
తద్రూవమైన ఆత్మ జయించును గాక! 


ఆత్మ నచ్చిదానందమై నిత్యమై యున్నను, ఇంద్రియముల ద్వారా 
తెలియబడదు. సాధనలో కొంత దూరము వజకే అవాము కనిపించును. కాని 
తుద కా అవాము కూడ తొలగిన స్థితిలో - నమాధియందు (నమ + ధీ 
నమమైన జ్ఞానముతో ఒక లై పోవుట)" ఆత్మను ఊవోలీతమైన, తెలువ జూలని, 
మితి లేని, ఆనందముగా స్వానుభవమున గ్రహింవవలసినదే. ఈ విషయమునే 
కైవలో్యోవనివత్తు. 


“అబింత్య మవ్యక్త మనంతడూవం 
శవం (వకాంత మమృతం థటవ్యాయానిం 


110 విశ్వవేదన 


తకు 


తదాది మధ్యాంత' విపాన మేళం 
విభుం బిదానంద మరూవ మద్భుతమ్‌ గ 


అని నూచించినది. అట్టి వరమాత్మకు జయమని ఉవనంవార వాక్యము. 


ఉ|| శ్రీచ్చర తత్పునంగతి నిరీద్యుడు ళివ్తు డగస్త్యరాజా న 
ర్వేళ్ళురళావు నతి, కవిత వొళొక్సోవీకుండు, కాంభైవే 
శోట్ట్‌ దనూనో పాదో వాలవాంతలో నిత్యా నివానీ బ్రానెదా ' 
కాజ్టుత నత్యయున్‌ మధు రసాక్ళతి నీ కృతి విట్టవేదనన్‌॥ 137 


శ్రీ = వరాశక్తి యొక్కయు, శ్రీశ్వర = లక్ష్మీవతియైన మవో విష్ణువు 
యొక్కయు, శ్రీశ్వర = శుభవ్రదుడగు శివుని యొక్కయు, తత్వ = 
వేదాన్త భాసితమైనట్టియు అనగా శాక్తేయ, వైవ్షవ, శైవ, తత్వ, విచారములందు 
ఈర్ష్య లేని వాడు, నదాచార నంవన్నుడు, బుధ విధేయుడైన శ్రీ అగన్త్యరాజు 
నర్వేశ్వరరా వు నత్కవి - మంచికవి. నత్యవదార్థమును తెలిసిన కవి. కవిత్వ 
మనెడి కళయందు నిత్యము కృషి చేయువాడు. కొదువ (వెలితి) లేని శ్రీదేవి 
పాద వద్మములందు నిరంతరము నివసించువాడు. ఆయన విశ్వుని వేదనను, 
తేనె వలె మధుర మనోజ్జమయిన ఆకృతిగా ఈ కృతిని రచించెను. 


నత్కవి, కావ్యకళాకృషీవల, మధుర కవి అనునవి కవికి వురస్కార 
నూచకముగ లభించిన బిరుదములు. 


ఇక్‌ శ్రీ శబ్ద విచారము - 


శ్‌+ 5+ ఈ' కలిసిన శ్రీ యగుచున్నది. శ్రీశ్వర శబ్బమందలి శ్రీ 
వర్ణము తేజః వుంజాత్మక చిచ్చక్తిని తెలువును. ఇంకను శుభవ్రదాయిని 
(స) శ్రీవిద్యా రూపిజియగు 'వరశివా అనియు (1) లక్ష్మీదేవి అనియు, 
(11) జగజ్ఞననియైన పార్వతి అనియు అర్ధములు సాధ్యములే కావున శ్రీశ్వర 
శబ్దమునకు మంగశవ్రదుడు వరానంవిద్రూవుడైన  వరశివుడనియు, 
లక్ష్మీ వతియైన మవావిమ్దవనియు, పార్వతీ విభుడైన శివుడనియు, అర్థములు 


సిద్ధించుచున్నవి. శ్రీయందలి క్‌ - శివునికి, ర తేజన్సునకు, "ఈ - 
కామకళారూవ శక్తికిని నంకేతములు. 


4&ం తత్తుల్‌ 


44 విశ్వవేదన 


జలా 
ws 


(గ్‌. 


మ్‌ 


Rit jj మమమన OD AO ఇ 


ము[దితాలు 


a 





8-10 నం. మధ్య శ్రితాళ్ళూరు 
నూర్యనారాయణగా౮ యొద్ద, వెంగనపాళెం. 


11-20 నం. 
నెల్లూరు. 


మధ్య వేంకటగిరి రాజా కళాశాల, 


B.Ed., మవోరాజూ కళాశాల, విజయనగరం 


M.A, శ్ర, వేంకపేశ్వర విశ్వవిద్యాలయము, 
తెిరువతి 


అధ్యావకత్వము, (వన్తుతం (పధానాధ్యాపకుడుగా 
విశ్రాంత జీవనం. 


గంథవఠనము, కావ్యరచన, ఆధ్యాత్మిక 
సాధన, నంఘసివ. 


కావ్యకళాకృషీవల, మధురకవి, నత్కవి. 


ఉదయగిరి దుర్గము, ఓంకారేశన్తవము, 

వూచినవూలు, ఆంధ్రగీతాంజలి, శ్రీరామను 
తరంగిణి, శ్రీమాత గాయతి, భజగోవిందం, 
విశ్చవేదన. 


Fountain of Nectar, పళ్నోత్తర 


మణిమాల, వ్యానమంజరి, భావవీణ ఇతాందులు. 


రె 


కిద 





న 


. 


els 





